24 ఆచార్వ్యులచరి త్రం 
కోపము. అందుచేత రామానుజులు సామిని కం ప నాలు! 
పురికి మరలి పోయిరి, 


యామునుల చరమకార్యము లాయెను. రామానుజులు 
తిరుక్కచ్చినంబితో జరిగినసంగతి చెప్పి యామునాచార్యులుండిన 
నెన్ని విషయములు తెలిపియుందురో యని దుఃఖించిరి, రంగ 
నాథు డేమిచేయును ? నీవు స్వామిని సేవించి వచ్చి యుండనల 
యును. యామునాచార్యులను బృదికి యుండగా చూడనై తిగదా 
యన స్వామీ పై సలిగి వచ్చి తివి అదియును న్యాయమే. పోనిమ్ము. 
కొదువచేత ముడుచుకొనిపోయిన వేళ్ళను సరిగా వచ్చునట్లు చేసి 
తిని. ఎప్పటివలె తిరుమంజన కై ౦కర్యము చేయుచుండు మని 
తిరుక్కచ్చి నంబి చెప్పగా రామానుజు లలభ్లే చేయుచుండిరి, ఎల 
రును పుస్తకముజూచి విషయము గ౦హింతురు. తిరుక్కచ్చి నంబికి 
స్వామియే సందేహములు తీర్పు చున్నాడు. కావున వీరి నాశయింప 
వచ్చు ను, ఈయన అవంశ్యు డె నను జ్ఞానము సముుఖ్యముగదాః। 
బుష్యాదులు గ౦౦థములను జూచి పరబ్భహ్మ మందురు. ఈయన 
ఆపరబ౦హ్మతో పృత్యక్షముగ మాట్లాడుచున్నాడు. ఇట్టవారి కుల 
శీలాదులు చూడరాదు. కులమున తక్కువయైనను భగవతృంబంధ 
ముండబట్టి యాయన గురువే. కావున నమస్మ్కారాదులచేత సీత సి 
వద్ద విషయములను తెలిసికొనెద ' నని యనుకొనిరి, అట్లుతలచి 
తిరుక్కచ్చినంబి యొద్ద కేగి నేను మీశిష్యుడను. శాస్త్రముల నేర్చి 
యితరులను వాదము చేత ఖండింప సమర్థుడనై యున్నాను. 
ఐనను నామదిలో కొన్నిసందేహము లున్నవి. వాని నెవ్వరు 
తీర్తురు ? యామునులు పోయిరి. నాకు పుర. చతు తో “కువ 
దేశింపవలయును. అని సేవింప బోయిరి. తిరుక్కచ్చినంబి వారి. 
చేయిసట్టి సేవించుట నాపి “రామానుజాః నీవు చెప్పినట్లు వరదుడు 
నాతో మాట్లాడును. సత్మాలక్షేప ము చేయువారితోను మాట్లాడడు, 


T.T.D. Religious Publications Series No.289 
Price: Rs.5-00 








Published by Dr. !.V. Subba Rao, 1.A.S., 
Executive Officer, Tirumala Tirupati Devasthanams, Tirupati 
and Printed at 1.1.0. Press, Tirupati. 


20 


ఆదిత్యహృదయం 
అథ రవి రవద న్నిరీక్ష ఇ రామం 
ముదితమనాౌః పరమం పహృష్యమాణః, 
నిశిచరపతి సంక్షయం విదిత్వా 
సురగణ మధ్యగతో వచ స్త్వరేతి. 


ఓం తత్‌ సత్‌. 


ఆదిత్యహృదయం 
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మ నే, 
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. 
తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మ ణే, 
నమస్త మో౭_భినిఘ్నాయ రవయే లోకసాక్షిణే. 

సట ౬ x 

నాశయత్యేష వె భూతం తదేవ సృజతి ప్రభుః, 
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః 
ఏష సుష్తేషు జాగర్తి భూతేషు పరినిష్టితః, 
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చై వాగ్నిహోత్రిణామ్‌. 
వేదాశ్చ క్రతవశ్ళెవ క్రతునాం ఫలమేవ చ, 
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః. ప్రభుః. 
ఏన మాపత్సు కృచ్చేేషు కాంతారేషు భయేషు చ, 
కీర్తయన్‌ పురుషః కశ్చి న్నావసీదతి రాఘవ! 
పూజయ స్వెన మేకాగ్రో దేవదేవం జగత్పతిమ్‌, 
ఏతత్‌ త్రిగుణితం జప్త్వా యుద్దేషు విజయిష్యసి. 
అస్మిన్‌ క్షణే మహాబాహో! రావణం త్వం వధిష్య పి, 
ఏవ ముక్త్వా తతోఒగస్తో్యో జగామ చ యథాగతమ్‌. 
ఏతచ్చుత్యా మహాతేజా నష్టశోకోఒభవత్తదా, 
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్‌. 
ఆదిత్యం (గ్రేక్ష్యం జ్త్వేదం పరం హర్ష మవాప్తవాన్‌, 
త్రిరాచమ్య శుచి ర్భ్ఫూత్వా ధను రాదాయ వీర్యవాన్‌. 
రావణం ప్రేక్ష [ హృష్టాత్మా జయార్హం సముపాగమత్‌ , 
సర్వ్యయత్నేన మహతా వధే తస్య ధృతో౭_భవత్‌. 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


28 


29 


30 


18 


ఆదిత్యహృదయం 


పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌా మరుతో మనుః, 
ba 
వాయు ర్వహ్నాః (పజాఃప్రాణాః బుతుకరా ప్ర భా 


ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్‌ 
సువర్గసదృశో భానుః స్వర్థ్యరేతా దివాకరః. 


హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిః మరీచిమాన్‌, 
తిమిరోన్మథనః శంభు స్త్యష్టా మార్తాండకో౬౦శ 


హిరణ్యగర్భ: శిశిర స్తపనో భాస్కరో రవిః, 
అగ్నిగర్భో౭_దితేః పుత్రః శంఖః శిశిరనాశన:. 
వ్యోమనాథ స్త మోభేదీ బుగ్యజుస్సామ పొరగః, 
ఘనవృష్టి రపాంమిత్రో వింధ్యవిథి ప్రవంగమ:. 
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః, 
క(ర)వి ర్విశ్యో మహాతేజా రక్తః సర్వభవోద్భవః. 
Ba తారాణా మధిపో విశ్వభావనః, 
తెజసామ పి తేజస్వీ ద్యాదశాత్మన్‌! నమో౭_స్తుతే. 


ఈ 4 ఈ 


నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః 
జ్యోతిర్గణానాం పతయే 'దినాధిపతయే నమః. 
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమ 
నమో నమ స్పహస్రాంశో ఆదిత్యాయ నమో నమ 
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః, 
నమః పద్మప్రబోధాయ మారాండాయ నమో నవు 
ష్ష్‌ ప కణ స్‌. 
బ్రహ్మ్నేశా నాచ్యుతేశాయ సూర్యా యాదిత్యవర్చ మ 
భాస్వతే సర్వభక్షాయ ' రౌద్రాయ వపుషే నమః, 


నో (తం 
హరిః ఓం 


తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్‌, 
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్దాయ సముపస్థితమ్‌. 
దైవతై శృ సమాగమ్య ద్రష్టు మభ్యాగతో రణమ్‌, 
ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్తోో భగవాన్‌ బుషిః. 


ల ఈ ఈ 
రామ! రామ! మహాబాహో! శృణు గుహ్యం సనాతనమ్‌, 
యేన సర్వా నరీన్‌ వత్స! సమరే విజయిష్యసి. 
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్‌, 
జయావహం జపే న్నిత్యం అక్షయ్యం పరమం శివమ్‌. 

వు 

సర్వమంగళ మాంగల్యం సర్వపాపప్రణాశనమ్‌, 
చింతాశోక ప్రశమనం ఆయుర్వర్హన ముత్తమమ్‌. 


xXx XxX 


రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్‌, 
పూజయస్వ్య వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్‌. 

సర్వ దేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్శ్మిభావనః, 

ఏష దేవాసురగణాన్‌ లోకాన్‌ పాతి గభస్తిభిః. 

క బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః, 
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతిః. 


ఆదిత్యహృదయం 


న్తోతం 


ఆదిత్యహృదయ (ప్రాశస్త §ం వేత 


అర్ధం తెలియకుండా చదివినా ఈ స్తోత్రం అనిర్వచనీయమైన 
ఆనందాన్ని ఇస్తుంది. తెలిసినా, తెలియకపోయినా ప్రకృతిశక్తుల ప్రభావం 
మనమీద కని పించినట్ట, అక్షరరూపంలో ఆదికవి అందించిన యూ అమోఘ- 
మైన అస్త్రం అధనిరపేకంగానే సారకమవుతుంది. ఇక అరం తెలుసుకొని 
ఈ ఠా లి ద య 
ఆరాధిస్తే అపరిమేయమైన ఆనందం లభిస్తుంది. ఇది అనుభవం వల్లనే 
బోధ పడుతుంది. కాబట్టి తర్క కుతర్కాలతో కాలయాపన చెయ్యక 
అమృతాయమాన అక్షరభారతిని ఆరాధించి తరించటం వివేకవంతుల విధి. 


mr. వజ 


12 ఆదిత్యహృదయ (పొశస్త jo 


బుగ్వేదం. మనం చేసే పనులే యజుర్వేదం. మన మనస్సులోని సామ్యమే 
సామవేదం. ఈ మూడింటిని నడిపించే వాడు ప్రాణస్వరూపుడు సూర్యుడు. 
అలాంటి సూర్యుణ్ణి స్మరిస్తే చాలు, భయంకరమైన ఆపదలుకూడా నశిస్తాయి. 
అడవికూడా ఆనందనిలయంగా మారుతుంది. 


కాబట్ట ఆ దేవదేవుని, జగదీశ్వరుని ఏకాగ్రంగా ఆరాధించు. ఈ 
స్తోత్రం మూడుసార్లు పఠిస్తే యుద్ధంలో నీకు విజయం లభిస్తుంది. ఈ 
క్షణంలోనే నీ చేతుల్లో రావణసంహారం జరుగుతుంది -- అని అగస్తు డు 
రామునికి బోధిస్తాడు. తొలిపలుకుల్లో చేసిన “మహాబాహో” అనే సంబోధన 
ఈ మలిపలుకుల్లో కూడా (అస్మిన్‌ క్షణే మహాబాహో రావణం త్వం 
వధిష్యసి) రావటం గమనించదగ్గ విషయం. ఈ బోధనతో ఆదిత్యహృదయం 
లోని మంత్రభాగం ముగిసి, ఫలశ్రుతి ప్రారంభమవుతుంది. 


ఈ మాటలు చెప్పి అగస్త్యుడు తాను వచ్చిన దారిని తిరిగి వెళ్ళాడట. 
ఆ మాటలు విన్న రాముడు వినయంతో, ఆనందంతో, నిష్టతో ఆదిత్య 
హృదయం జపించాడట. కోదండం చేతబట్టుకొని, రాముడు రావణ 
సంహారం కోసం రణరంగంలో ప్రవేశిస్తాడు. ఆ సమయంలో అంతరిక్షం 
నుండి సూర్యుడు దిగివచ్చి 'త్వరి త్వరగా పని పూర్తిచేయవల సినదని 
సూచిస్తాడు. 'త్వరి అనే మాట సూర్యునినోట చెలువడటమే ఆలస్యం, 
లోకరావణుడైన రావణుడు పంవత్వాన్ని పొందుతాదు. 


ఇదీ ఆదిత్యహృదయం. ఈ స్తోత్రం చదివేందుకు మూడు నాలుగు 
నిమిషాలకు. "పైన పట్టదు. సూర్యు దుదయించేందుకు ఎంతకాలం 
పడుతుందో, సరిగా అంతే సమయంలో ఈ స్తోత్రం చదవవచ్చు. అలా 
లెక్క ప్రకారం వాల్మీకి ఈ స్తోత్రం వ్రాశాడా అనిపిస్తుంది. ఈ స్తోత్రం. 
ఎప్పుడైనా చదవవచ్చు. కాని ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం నిష్టగా 
నియమంతో చదవటం మిక్కిలి (శేయస్కరం. ఎక్కడ ఎప్పుదు వదివినా 
సూర్యబింబాన్ని మనస్సులో ధ్యానించి చదవటం మంచిది. సూర్యఓంబానికి 
ఎదురుగా నిలబడి, ఉదయాస్తమయ సమయాల్లో చదవగలిగితే మరీ మంచిది. 
ఏ రూపంలో, ఏ కాలంలో, ఏ ఉద్దేశ్యంతో స్మృరిం చినా ఆదిచ్వనామ 
సంస్మరణ సకల పాపాలను పోగొట్టి (త్రికరణ శుద్ధిని (పసాదిస్తుంది. 


ఆదిత్యహృదయ (ప్రాశస్త J 11 


శోభిల్లే జ్యోతిరాదిత్యునికి నమస్కారం. భక్ష్యం, అభక్ష్యం అనే భేదం 
లేకుండా సర్వం హరించి, సర్వం త పింపచేసే రుద్రమూర్తికి నమస్కారం. 


చీకటిని హరించి, మంచును పటాపంచలు చేసి, శత్రువులను సంహ- 
రించే సూర్యుడు మహితాత్ముడు, అమితాత్ముడు. అతని శక్తి అమోఘం. 
తలచుకుంటే అతడు. కృతఘ్నులను కూడా సంహరించగలడు. 
అయాచితంగా, అవ్యాజ ౦గా అంతులేని కాంతిని మనకు ప్రసాదించేందుకు 
అతడు ఎక్కడినుండో మన పంచల్లోకి దిగివస్తే, మనం మంచంమీదనుండి 
కూడా దిగేందుకు బద్దకిస్తే మనం కృతఘ్నులం కాక మరేమవుతాం? 
కాబట్టి సూర్యదేవునికి ఏమాత్రం అపచారం చేయకూడదు. సూర్యోదయ 
మయ్యేసరికి లేచి ఆ ప్రాణసందేశాన్ని గ్రహించేందుకు సిద్దంగా ఉండటమే, 
ఆయనకు మనం చేయదగిన ఉపచారం. అలా చేయకపోవటమే అపచారం. 
వెలుగుల వేల్పు విచ్చే సేసరికి మనం మెలకువతో ఉండటమే మన విధి. 
అలాంటి జ్యోతిర్మయునకు నమస్కారం. 


కాచిన బంగారువన్నెతో కళకళలాడే అగ్నిదేవునికి నమస్కారం. సకల 
కార్య సమర్ధుడైన విశ్వకర్మకు నమస్కారం. బహిరంతర తిమిరాన్ని ఛేదించి, 
కాంతిని ప్రసరింపచేసే లోకసాక్షికి నమస్కారం. 


ఇంతటితో నమకం ముగుస్తుంది. మళ్ళీ సూర్యమహిమ ఆరంభ 
మవుతుంది. [ప్రాణులను నశింపచేసి మళ్లీ సృష్టించగల శక్తి ప్రభాకరునిలో 
ఉంది. అతడు రక్షిన్హాడు, శిక్షిస్తాడు, వేడివేడి కిరణాలతో మాడ్చి వేస్తాడు. 
చల్లనివర్షం కురిపిస్తాడు. 


మనం నిద్రపోయినా మనలో అతదు మేల్కొని ఉంటాదు. 'అగ్నే 
త్వం సుజాగృహి, వయం సుమం దిశీమహి' అని శ్రుతిగీతంలో చెప్పినట్టు 
సర్వకాల సర్వావస్థలయందు మనకు తోదునీడగా మనలో వెలుగుతూ ఉన్న 
ఆదిత్యరూపం సర్వదా ఆరాధ్యం. మనం చదివే చేదాలు, చేసే (క్రతువులు, 
యజ్ఞయాగాదులు, వాటి ఫలితాలు, సకలకార్య కలాపాలు -- అన్నిటికి 
సాక్షి భూతుడై అంతరాత్మలా అతదు మనచెంతనే ఉంటాదు. మన వాన 


10 ఆదిత్యహృదయ (పాశస్త go 


ఆకాశంలో కనిపించే చుక్కలు, (గ్రహాలు, నక్షత్రాలు, అన్నీ ఆయన 
చెప్పుచేతలకు లొంగి నడుచుకుంటూ ఉంటాయి. (గ్రహాలు, నక్షత్రాలు ఒకే 
కాంతివలయంలో కొన్ని నియమాలకు కట్టుబడి ఉండడం సూర్య నాసనానికీ 
నిదర్శనం. అశ్విని, భరణి మొదలైన ఇరవై ఏడు నక్షత్రాలు. మిగిలినవి 
చుక్కలు. కదలిక గలవి (గ్రహాలు, కదలకుండా ఉన్నట్టు కనిపించేవి 
చుక్కలు, నక్షత్రాలు. ఇవన్నీ సూర్యమండలంలోని భాగాలే. మన -సూర్యుడి 
లాంటి సూర్యు లనేకులు (బహ్మాండంలో ఉన్నారు. ల్‌ సూర్యులందరికి 
ఆదిసూర్యుడు ఆదిత్యుడు. అలాంటి ఆదిత్యులు పన్నండు మంది. వారిలో 
విష్ణువు ప్రధానుడు. ఈ ద్వాదశాదిత్యులలో వెలిగే ద్యాదశాత్మ అందరికీ 
నమస్వ్యుడు, వంద్యుడు, ఆరాధ్యుడు. 


ఈ ద్యాదశాత్మ సంస్మరణంతో ఆదిత్యహృదయంలోని పూర్యార్హం న్న 
అంటే స్తుతిభాగం ముగుస్తుంది. ఆ తర్వాత ఉత్తరార్థంలో-నుతిభాగం 
నమకం ఆరంభ మవుతుంది. సూర్యు డుదయించే తూర్పుదిక్కు, అస్త 
మించే పడమరదిక్కు -- ఈ రెంటికీ నమస్కారం. ప్రపంచంలో కనిపించే 
వెలుగుకు, పగటికి అధిపతి అయిన కాంలిదేవునికి నమస్కారం. 


జయస్వామికి నమస్కారం. మంగళకరమైన జయాన్ని (ప్రసాదించే 
జయభదునికి నమస్కారం. పచ్చని గుర్రాలతో పయనించే చేవెలుగుల 
ఆదిత్యునికి మరి మరి నమస్కారం. 


ఉగ్రమూర్తికి నమస్కారం. శూరధీరునికి నమస్కారం. విలక్షణమైన 
వాక్కును వెలయించే వీరునికి నమస్కారం. సంసారసారాన్ని అవగాహనం 
చేసుకొని, తాను తరించి, ఇతరులను తరింపచేే తరణికి నమస్కారం. 
రేయిచివరిజామున చల్లనిగాలికి హాయిగా నిదురపోతున్న కమలాలకు కిరణా 
లతో గిలిగింతలు పెట్టి, మేల్కొల్సే విలిపిచేతల ఏిన్మయమూర్తికి నమస్కారం. 
మృత్యువును స్వాధినపరచుకొన్న మార్తాందునకు నమస్కారం. 


బ్రహ్మను, ఈశానుని, అచ్యుతుని -- ముగ్గురినీ స్వాధీనం చేసుకొన్న 
సూరనార్యునికి నమస్కారం. ఎంతప్రసరించినా తరుగని ఆక్షయకాంతితో 


ఆదిత్య్వహృదయ ప్రాశస్త్యం 9 


ఆశయం వికసింపచేయటమే కాని, నశింపచేయటంకాదు. వినాశంలోకూడా 
వికాసాన్ని బీజరూపంలో ఇముడ్చగల శక్తి అతని చైతన్య కిరణరాశిలో ఉన్నది. 


అతడు హిరణ్యగర్భుడు. /॥ హిరణ్య గర్భః సమవర్తతా(గే భూతస్య జూతః 
పతి రేక ఆసీత్‌” అని (శ్రుతి కీర్తించిన హిరణ్యగర్భుడు సూర్యుడే. స్పషికి 
ఆది, ఆధారం ఈ హిరణ్యమే. ఈ హిరణ్యం సూర్యుని గర్భంలో 
పుష్కలంగా ఉంది. ఎంత కాళరాత్రి గడచినా సూర్యు డుదయించటంతో 
ఆశలు చిగురిస్తాయి. పసిడికాంతితో (పకృతి పరిఢవిల్లుతుంది. ఏగిరంలో 
ఉన్న చల్లదనం, మెత్తదనం, నైరాశ్యం, నిర్వేదం సూర్యునివల్లనే లభిస్తాయి. 
ఆ సూర్యుడే మండువేసవిలో తపనుడై భూమిని తపింపచేస్తాడు. ఒకప్పుడు 
కాంతి నిచ్చే భాస్కరుడు, మరొకప్త్పుడు చైతన్యాన్ని ప్రసాదించ, అంత 
"స్తేజస్సును వెలయించే రవి అవుతాదు. అతని కడుపులో పసిడి ఉన్న ట్ర 
అగ్నికూడా ఉంది. అదిత కన్న అల్లారుబిడ్డ కాబట్టి, అతడు ఎక్కడకు వెల్లితే 
అక్కడి వాయుమండల మంతా పవిత్ర మవుతుంది. “శంఖ” శబ్దంలో 'శంి 
మంచిని సూచిస్తుంది. ఖి శబ్దం ఆకాశవాచ్యం. సూర్యగమనం ఆకాశానికి 
పావనత్యాన్ని (ప్రసాదిస్తుంది. అతడున్నచోట మంచు నిలవదు. మంచును 
హరించి, మంచిని పెంచే మహనీయుడు సూర్యుడు. 


ఆకాశానికి అధిపతి అవడంవల్ల అతనికి వ్యోమనాధథుడనే పేరు 
వచ్చింది. చీకటిని చీల్చుకొని వేదతయనాదాన్ని లోకతయికి వినిపిస్తూ, 
మేఘాలను మెరి పిస్తూ, వర్గాలను కురిపిస్తూ, నీళ్లతో నెయ్యం జరి పిస్తూ, 
వింధ్యాచలం మీద గంతులువేస్తూ, విహరిస్తూ ఉంటాడు -- వేయివన్నెల 
వేల్పు సూర్యదేవుడు. 


కోపంవస్తే కాలొగ్నిలా మండిపడతాడు. సూర్యమండలం అతనికి 
జన్మకుండలి. ఆ మండలికి అతడే (ప్రభువు. పింగళవర్ణంలో ప్రజలకు 
ప్రాణాలుపోసే సూరన్న, అవసరమని తోచినప్పుడు వాళ్లను తపింపచేస్తాడు. 
లేనిదాన్ని సృష్టించగల శక్తిగలవాడు కనుక, అతనికి కవినామం సార్హకమైనది. 
విశ్వరూపుడైన అతని. దివ్యతేజస్సుతో రంజిల్లని అంశ ముండదు. అన్ని 
భావాలకు, భవనాలకు, భువనాలకు, ఉద్భవాలకు అతడే మూలం. 


8 ఆదిత్యహృదయ (పొశస్త రం 


సంచరించే గరుత్మంతునికి కూడా ఖగరాజనే పేరుంది. గరుత్మంతునిలా 
సూర్యుడుకూడా ఆకాశమార్గంలో సంచరిస్తూ అఖిల ప్రపంచానికి అమృతం 
పంచిపెడతాడు. ప్రాణికోటిని పోషించేవాడు కాబట్టి, పూషనామం వచ్చింది. 
కిరణాలతో శోభిల్లుతూ ఉంటాడు కాబట్టే, గభస్తిమంతుడని అనిపించు 
కున్నాడు. పసిడి వన్నెతో మిసమిసలాడుతూ, వెలుగుతూ, వెలిగిస్తూ పగటి 
వెలుగును వెలయిస్తూ ఉంటాడు కాబట్ట స్వర్గరేతస్కుడని అనిపించు 


ఆకుపచ్చని గుర్రాలపై వేవెలుగులసామి రాజరీవితో విహరిస్తాడట. 
ఆయన గుర్రాలకు 'సప్తి” అని పేరు. సప్తి నామదేయం గల ఏడు 
గుర్రాల పై పయనిస్తాడు కాబట్టి 'సప్పసప్తీ' అనే పేరు ఆయనకు వచ్చింది. 
సూర్యకాంతిలో వడు వన్నెలు ఇమిడఉన్నాయి. భూర్భువస్సువరాది 
సప్తలోకాలలో సూర్యకాంతి (ప్రసరిస్తుంది. సప్తమినాడు సూర్యకాంతి 
సర్వలోకపర్వంగా ప్రజ్వలిస్తుంది. అందువల్లనే రథసప్తమి సూర్య పర్వంగా 
రూపొందింది. సూర్యకిరణాలకు మరీచులని పేరు. _ఎండమావులను 
కూడా మరీచిక లంటారు. సూర్యకిరణాలు శూన్యంనుండి వెలువడి సకల 
భువనాలలో ప్రసరించే శక్తిచైతన్యం లాంటివి. కనుకనే శివశక్తి సామా 
రన్యాన్ని సూర్యమండల మధ్యవర్తిగా భావించటం భావనాపరులకు అభీష్టం. 
సూర్యుని పేరు చెబితేనే చీకటి ఛిన్నాభిన్నమై చెదరిపోతుంది. చీకటిని 
చిలికి, దానిలోనుంచి శివతత్త్వాన్ని నవనీతంగా వెలికి తీయగలిగిన దిట్ట 
కాబట్ట, సూర్యుళి మహర్షులు శంభువుగా కూడా భావించారు. ఆయన 
త్వష్ట అట. త్వష్ట అంటు వడ్రంగి అని అర్థం. వడ్రంగి అడవిలో "దొరకిన 
కొయ్యను తీసికొని, తన కల్పనకు అనుగుణంగా దానిని కోసి మలిచి, 
ఒకానొక రమణీయమైన ఆకృతిని సృష్టిస్తాడు. అలాగే సూర్యుడు కూడా 
ప్రాణులకు కావలసిన ప్రాణశక్తిని తగు మోతాదులో తగినరీతిలో ప్రసాదించి 
వారికి పరిమిత లావణ్యాన్ని, అవయవ సౌష్టవాన్ని చేకూరుస్తాడు. అంతే 
కాదు. దేశకాలాలను' కూడా ఇలానే నియమితం చేసి రేయింబవళ్లను, 
తిథులను, నక్షత్రాలను, మాసాలను, బుతువులను, అయనాలను, సంవత్స 
రాలను కల్పిన్హాడు. కనుక సూర్యుడు నిజమైన త్వష్ట. కాని ఈ త్వష్టయొక్క 


ఆదిత్యహృదయ ప్రాశస్త సం 7 


భాస్కరుని ఉపాసించవలసిందని ఉపదేశించిన తరువాత సకల దేవ- 
తలు ఈ భాస్కరునిలోనే మూర్తీభవించి ఉన్నారని అగస్త్యుడు వివరి 
స్తాడు. కిరణకరణములతో తేజోమూర్తిగా భాసించే భాస్కరుడు సర్వదేవతా 
స్వరూపుడు. దేవతలను రాక్షసులను సమభావంతో పోషించే సాత్త్వికమైన 
స్వభావం సూర్యకిరణములలో స్వత స్పిద్దంగా ఉంది. మంచివారికీ, చెడ్డవారికీ, 
ఉన్న వారికీ, లేనివారికీ, రాజభవనాలకూ, పూరిగుడిసెలకూ సూర్యకాంతి 
సమానంగా లభిస్తుంది. ఒకవిధంగా చూస్తే కోటలలోకం కై కుటీరాలలోనికే 
సూర్యకిరణాలు ఎక్కువ సూటిగా ప్రసరిస్తాయి. తన _ కిరణజాలంతో 
లోకబాంధవుడు సమస్తలోకాలను సృష్టిస్తాడు, పోషిస్తాడు, లయింపచేస్తాడు. 
కనుకనే బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురు సూర్యకాంతిలోనే ఉన్నారు. 
అంతే కాదు. గివకుమారుడు స్కందుడుకూడా ఇతడేనట! దివినుండి 
భువికి దిగివచ్చిన దేవతను స్కందుడని భావించటంలో పొరపాటులేదు. 
సూర్యుని సర్వదేవాత్మ కత్వం అంతటితో ఆగలేదు. ఇంద్రుడు, కుబేరుడు, 
యముడు, సోముడు, వరుణుడు, పితృదేవతలు, ఎనిమిదిమంది వసువులు, 
ఇద్దరు అశ్వినీదేవతలు, మరుద్గణాలు, సాధ్యులు -- అందరూ భాస్కరునికి 
ప్రతిరూపాలుగా గోచరిస్తారు. వాన కురిపించేవాడు ఇంద్రుడు. కాని, 
సూర్యుని సహకారము లేనిదే ఇంద్రు డా పనిచేయలేడు. అలాగే సకలసంప 
దలను ప్రసాదించె కుబేరుడు, ఆధి వ్యాధులను పోగాట్ట అశ్వినీకుమారులు, 
(పాణములను పోసి ప్రజాపతి, ఆ ప్రాణములను హరించే యముడు, 
వసుంధరను సస్యశ్యామలం చేసే చంద్రుడు, వసువులు, ఆలోచన లిచ్చె 
మనువు, గాలి, నిప్పు, ఊపిరి, బుతువులు, పగలు, రాత్రి, వెలుగు 
వీటన్నిటికీ మూలాధారం సూర్యుడు. సూర్యరశ్మియొక్క సహకారంతోనే ఈ 
పనులన్నీ యథావిధిగా జరుగుతూ ఉన్నాయి. 


ఆదిదేవుడైన సూర్యునికి ఆదిత్యనామం సర్వథా సార్హకమైనది. సర్వస్వం 
ప్రసవింపచే సేవాడు కాబట్ట అతనికి సవిత అనే పేరు వచ్చింది. ఎవ్వరు 
చారరాని చోటులోకూడా సూర్యకిరణాలు చొచ్చుకొనిపోతాయి. కాబట్టి 
సూర్య నామం _అన్వర్హమైనది. ఆకాశంలో పయనిస్తూ ఉంటాడు కాబట్టి 
ఖగనామధేయం అతనికి చెల్లింది. విశాలమైన రెక్కలతో విను వీథిలో 


6 ఆదిత్యహృదయ (ప్రాశస్త్యం 


రామబాహువులలో ఉన్నదనికూడా స్ఫ్సురింపచేస్తుంది. ఈ సంబోధనతోనే 
ఆదిత్యహృదయంలోని మంత్రశక్తి ప్రారంభమవుతుంది. ధ్యన్యాత్మకమైన ఈ 
సంబోధనకు తరువాత ,పరమరహస్యం, పరమ పురాతనమైన పరమార్గాన్ని 
నీకు అందజేస్తున్నానని అగస్స్యుడు అంటాడు. ఈ పరమరహస్యం ఈ 
సంబోధనలోనే ఉన్నది. 


నాలుగవ శ్లోకంనుండి స్తోత్రప్రాశస్త్యం ఆరంభ మవుతుంది. ఆదిత్య 
హృదయం పరమపావనమైన స్తోత్రమట. అంతఃశత్రువులను నశింప చేయ. 
గలిగిన శక్తి ఈ స్తోత్రంలో ఉన్నదట. దీనిని నిత్యం జపించిన వారికి 
జయము చేకూరుతుందట. శుభం కలుగుతుందట. లభించిన జయం, 
కూడిన శుభం కలకాలం నిలబడుతాయట. మంగళకరమైన వస్తువుల 
కన్నింటికీ మాంగళ్యాన్ని ప్రసాదించగలిగే ఈ మహామంత్రం సకల పాపా 
లను, చింతలను, చీకులను, శోకాన్ని ఉపశమింప చేస్తుందట. ఆయుస్సు 
సెంచుతుందట. ఇంతకు మించిన స్తోతం లేదట. 


అరుణోదయ కిరణకాంతితో చతుర్తశ భువనాలను లాలించి పాలించే 
భాస్కరుణ్ణి దేవతలు, గంధర్వులు, రాక్షసులు అందరూ ఏదో విధంగా ఆరా 
ధిస్తారు. సూర్యుడు ఉదయించగానే అర్హ్యపాద్యాదులతో అంజలి ఘటిస్తూ, 
దేవతలందరు ప్రత్యక్షదైవమైన ప్రభాకరునికి నమస్కరిస్తారు. ఈ ప్రాశస్త్యం 
తెలియని రాక్షసులు, తత్తుల్యులు నిదాముద్రలోనే సవితకు సాష్టాంగ 
నమస్కారం చేస్తారు. సూర్యుడు సర్వతోముఖుడు కాబట్టి ఏ దిక్కునుండి 
నమస్కారం చేసినా ఆ మొక్కు ఆయనకే చెందుతుంది. ఇలాంటి సూర్య 
దేవతను పూజించవలసిందని అగస్త్యుడు రామచంద్రునికి ఉపదేశిస్తాడు. ఈ 
ఉపదేశ వాక్యం ఆరవ శ్లోకంలో ఆరు భాగాలుగా వినవస్తుంది. 'పూజయస్వ' 
(పూజించుము అనే ఆదేశపదానికి “రశ్మిమంతం, సముద్యంతం, దేవా- 
సుర నమస్క్భతం, వివస్వంతం, భాస్కరం, భువనేశ్వరం' -- అనే 
ఆరు పదాలు అంగన్యాస కరన్యాసాలతో షణ్ముఖసంపదను సూచిస్తాయి. 
ఆదిత్యహృదయ మనే మంత్రానికి ఇది న్యాసభాగం. 


ఆదిత్యహృదయ ప్రాశస్త్యం ర్‌ 


ఈ స్తోత్రం 'తతో యుద్ద పరిశాంతం” అనే చరణంతో ఆరంభ మవు- 
తుంది. ఇందులో మొదటి పదం, సుందరకాండలోని మొదటి పదం ఒకటి 
కావటం గమనించదగ్గ విషయం. తదీయమైన ఈ పదాన్నే అన్వేషిస్తూ వెళ- 
తాడు సీతాతత్తార్ధకోవిదుడు హనుమంతుడు. 'తత్త మసి’, 'యత్తత్సద 
మనుత్తమంి, చితి స్తత్సద లక్ష్యార్దా' మొదలైన సూక్తులతో కీర్తించబడిన 
తత్స్వార్టమే ఈ “తతః అనే శబ్దంలో స్ఫురిస్తుంది. 


ఆదిత్యహృదయంలోని మొదటి రెండుశ్టోకాలు స్తోత్రసందర్భాన్ని వివ- 
రిస్తాయి. అగస్త్యుడు రాముని సమీపించటం ఈ రెండు శ్లోకాలకు 
తాత్సర్యం. మూడవ శ్లోకం అగస్త్యుని సంబోధనతో ఆరంభమవుతుంది. 
“రామ రామ మహాబాహో” అని అగస్త్యుడు ఆజానుబాహువైన శ్రీరామ 
చంద్రుని సంబోధిసాడు. రణరంగంలో రావణసంహారంకోసం తన పరాక్ర 
మాన్ని సద్వినియోగం చేస్తున్న రాముళ్లీ మహాబాహువని సంబోధిం వటంలో 
ఎంతో బాచిత్యం ఉంది. అంతకు మించిన జాన్నత్యం రామ రామి 
అని రెండుమార్లు రామ శబ్దాన్ని ఉచ్చరించడంలో ధ్వన్యాత్మకంగా దాగి 
ఉన్నది. బాల్యంలోనే రాఘవరాముడు, భార్గవరాముళ్లి నిర్హించి అతని 
తేజస్సును తనలో లయింప చేసుకున్నాడు. కాబట్టి 'భార్గవరాముని పరా 
(కమం, దశరథరాముని దాక్తిణ్యం - రెండూ నీలో మేళవించి ఉన్నాయి 
సుమా! అని అగస్త్యుడు హెచ్చరిస్తున్నాదు. 'నీవు కౌసల్యా దశరథులు 
కన్న మామూలు రామయ్యవు కావు. చతుర్పాహువైన శ్రీమహావిష్ణువు 
తేజస్సు నీలో మూర్తీభవించి ఉన్నిదనికూడా ఆగస్త్యుదు సూవిస్తున్నాడు. 
మహాబాహువనే సంబోధనలో బాహువుల సంఖ్య సూచింపబడలేదు. వాటి 
మహత్తు మాత్రమే చెప్పబడింది. ఎదుట నింబడి ఉన్న శతువు 
దశకంధరుడు. అతనికీ ఇరవై బాహువు లున్నాయి. అన్ని బాహువులున్నా 
రామచంద్రుని రెండు బాహువులలో ఉన్న మహత్యం ఆతనిలో లేదు. 
భూర్భువస్సువర్లోకాలను మించినది మహర్గోకం. ఆదిత్యుదు దానికి అధిపతి. 
“మహ ఇతి బ్రహ్మ” అన్న తైత్తిరీయ సూక్తినిబట్టి పరబహ్మయొక్క 
బాహు పరాక్రమం రామునిలో ఉన్నదని మహాబాహువనే ఈ సంబోధన 
తెలియపరుస్తుంది. “మహ ఇత్యాదిత్యః” అన్న (శుతివాక్యం, సూర్యశక్తి 


త్త ఆదిత్యహృదయ ప్రాశస్త్యం 


ఒక్కొక్క అక్షరం మహాపాతకాలను నశింపచేసే మహత్తరమైన మంత్రం. 
అలాంటి మంత్రశక్తితో గాయత్రీ బీజ సమ్మితంగా రచించిన రామాయణంలో 
చోటుచేసుకొన్న ఈ స్తోత్రం, ఎంత (ప్రశస్త మైనదో ఊ హించవలసిందే 
కాని, మామూలు మాటలలో వివరించటం సాధ్యం కాదు. 


ఆదిత్యహృదయంలోని 31 శ్లోకాలలో సర్గసమాప్పిని సూచించే చివరి 
శ్లోకాన్ని శాంతిపారంగా భావిస్తే 30 శ్లోకాలు మిగులుతాయి. ఇందులో 
మొదటి 9 శ్లోకాలు స్తోత్రానికి పూర్వరంగాన్ని సమకూర్చుతాయి. చివరి. 
తొమ్మిది స్తోత పాశస్త ఏం, ఫలశ్రుతి మొదలైన వాటితో ముగింపును సూచి- 
స్తాయి. ఇలా మొదటి తొమ్మిది, చివరి తొమ్మిది క్లోకాలు మినహాయిస్తే 
మధ్య పన్నెండు శ్లోకాలు కేవలం స్తుతిభాగానికి చెందినవిగా కనిపిస్తాయి. 
ఈ పన్నెండు శ్లోకాలు ద్యాదశాదిత్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కని పి- 
స్తుంది. సరిగా ఈ స్తుతికి మధ్యభాగంలో “ద్యాదశాత్మ న్నమో౭స్తుతే” అనే 
నమోవాకంకూడా వినవస్తుంది. ఒకవిధంగా చూ, ఈ నమోవాకం ఈ 
సూర్యానువాకానికి సంధిస్థలంగా గోచరిస్తుంది. పూర్వభాగంలో భాస్కరుని 
(ప్రభావ వెభవాలను ప్రకటించే దివ్యనామ సంకీర్తనం వినిపిస్తుంది. ఉత్తర 
భాగంలో నమోవాక పురస్సరంగా ఆరాధ్యదేవతకు అంజలి అర్సించటం 
కనిపిస్తుంది. కాబట్టి మొదటి ఆరు శ్లోకాలు స్తుతికి చెందినవనీ, తరువాతి 
ఆరుశ్లోకాలు నుతికి చెందినవనీ భావించినా తప్పులేదు. రుద్రప్రశ్నలోని 
నమక చమకాలవలె, ఆదిత్యహృదయంలో ఈ రెండు భాగాలు అందులోని 
శబ్దాలకు (శుతిగౌరవాన్ని సంక్రమింప చేస్తాయి. 


ఈ విధంగా ఆదిత్యహృదయంలోని మంత్రభాగం సర్గమధ్యలో స్తోత్ర 
హృదయంలో సంపుటీకరిం చబడింది. (పతి స్తోత్రానికి అనుషంగికంగా 
ఉండే అంగన్యాస కరన్యాసాలు కూడా ఈ మంర్రభాగానికి ముందుగా ఉన్న 
శ్లోకాలకు చేర్చబడ్డాయి. కాబట్టి ఈ స్తోత్రం సర్వసమ్మగమైనది. స్తోత్రం 
గా G (శ = స్వ వ్‌ లు 
పఠించేటప్పుదు, సామాన్య ధరాతలంనుండి మనస్సు క్రమంగా భూర్భువస్సువ 
ర్లోకాలకు పయనింఏ, మహత్తరమైన సత్యాన్ని సాక్షాత్కరించుకొని, మరల 
౧ అనె మ్మ లి 
పుడమికి తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తుంది. 


ఆదిత్యహృదయ ప్రాశస్త్యం 3 


రాముడు సర్వప్రహరణాయుధాలతో సమరం సాగించాడు. అమోఘమైన 
తపశ్శక్తితో పరమేశ్వరుని అనుగ్రహం పొందిన రావణుణ్ణి సంహరించటం 
అంత సులభంగా కన్పించలేదు. రణరంగంలో  అలసిపోయినా రావ- 
ణుడు ధైర్యంతో ఎదుర్కొంటున్నాడు. అతనిని ఎలా సంహరించటం అని 
రాముడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అప్రతిమానమైన రామ రావణయుద్దం 
చూచేందుకు అంతరిక్షంలో దేవతలు, మహర్షులు, గంధర్వులు, సిద్దులు, 
సాధ్యులు అందరు విచ్చేశారు. వారిలో అగస్త్యమహర్షి కూడా ఉన్నాడు. | 
ఆలోచనలో _ మునిగి ఉన్న రామచంద్రుని ముఖారవిందం చూచి అగస్త్యుడు 
క్రిందికి దిగివచ్చాడు. ఏకాంతంగా రామునిచెంతకు చేరి కులదేవత, పర 
దేవతయైన సూర్యభగవానుని ఆరాధించమని ఆదిత్యహృదయం అందిస్తాడు. 
రాముడు అందుకుంటాడు, ఆనందిస్తాడు, ఆరాధిస్తాడు. మరుక్షణంలోనే 
రామ రావణ యుద్ధం ముగిసిపోతుంది. ఇది వాల్మీకి రామాయణంలో 
యుద్ధకాండలో 107వ సర్గలో జరిగిన వృత్తాంతం. ఈ సర్గలో మొత్తం 31 
శోకాలు ఉన్నాయి. దీన్నే ఆదిత్యహృదయం అంటారు. 


రామ రావణయుద్దంలో రామ విజయం రావణ పరాజయం, చీకటి 
వెలుగుల పోరాటంలో వెలుగు గెలుపును చాటి చెపుతుంది. బహి 
రంతర తిమిరాన్ని ఛేదించి చిరంతన చైతన్యంలోని నిత్య సత్యసందీప్తిని 
సాక్షాత్కరించుకొ నేందుకు ఈ ఆదిత్యహృదయం ఆనాడు లామచందననికీ 
రణరంగంలో ఎలా సహకరించిందో, ఈనాడూ (ప్రాణికోటికి ఆంతరంగిక 
జీవితరంగంలో అలాగే ఉపకరిస్తుంది. కృష్ణార్దునుల నిమిత్తంగా గీతా- 
మృతం ప్రవహించిన ట్లు అగస్త్య రామచందులను ఆలంబనం చేసికొని 
ఆదిత్యహృదయం ఆవిర్భవించింది. భారతంలో భగవద్గీత, రామాయణంలో 
ఆదిత్యహృదయం - ఈ రెండూ రణరంగంలోనే వెలువడడం గమనించదగ్గ 
విషయం. (ప్రపంచశాంతికి, ఆత్మతుష్టికి మూలకందములైన భయభక్తులు 
ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయేమో అని అనిపిస్తుంది. 


వాల్మీకి రామాయణంలో ఇలాంటి స్తోత్రాలు ఎక్కువగా కనిపించవు. 
అసలు వాల్మీకి రామాయణమంతా ఒక మహాస్తోత్రం. ' ముంతరాజం. 


2 ఆదిత్యహృదయ ప్రాశస్త go 

సామాన్యంగా ఆదిత్య శబ్దానికి అదితికి పుత్తుడు - అనే అర్థం 
చెప్పుకుంటారు. దితి సంతతిని దైత్యులని, అదితి సంతతిని అదినులైన 
దేవతలని భావించటం పరిపాటి. దితి శబ్దానికి దైన్యమనే అర్హంకూడా ఉంది. 
దైన్యరా హిత్యంవల్ల ఆవిర్భవించే తేజోమూర్తి ఆదిత్యుడు. సర్వకాల సర్వావ 
సల యందు నిర్వికల్పంగా నిశ్శిథిలంగా గగనవీథిని సంచరించే (పభాపుంజం 
ఆదిత్యహృదయం. ఆదిత్యుని హృదయాన్ని అవగాహనం చేసుకోగలిగితే అనం 
తమైన జ్ఞానాన్ని సొంతం చేసుకొన్న'ట్లే. కనుకనే “వేదాహమేతం పురుషం 
మహాంతం ఆదిత్యవర్గం తమసః పరస్తాత్‌” అని శ్రుతివిశారదులు పార 
వశ్యంతో పొంగిపోయారు. సూర్యమండల మధ్యస్థయైన మహా త్రిపురసుందరిని 
మనసా దర్శించిన పరమేశ్వరీ పరాయణులు కూడా (ప్రభాకరుని ప్రాభ 
వాన్నే ప్రకటించారు. ఆకాశంలో నిర్విరామంగా వేవెలుగులతో వెలుగుతున్న 
ఆదిత్యునే మూడు సంధ్యలలో జ్యోతిర్విదులు ఆరాధిస్తారు. వేదమాతయైన 
గాయత్రీమంత్రంలో సవితృదేవతయొక్క వరేణ్యవైభవమే వివరింపబడినది. 
దివ్యనామసహస్రమైన శ్ర్రీవిష్ణుసహస్రనామంలో ఈ ఆదిత్యుడు జ్యోతిరాది 
త్యుడై భాసిన్తాడు. ఇంతటి అమోఘమైన సూర్యతేజస్సును 31 శ్లోకాలలో 
పుణ్యశ్లోకుడైన వాల్మీకి మనకు అందించటం మన అదృష్టం. ఇంత సులభ 
సూత్రంగా వేదాంతశాస్త్రమంతా మనకు అందుబాటులో ఉన్నప్పటికీ, దాని 
జోలికి మనం వెళ్లకపోవటం మన దురదృష్టం. 


వాల్మీకి రామాయణంలో ఆదిత్యహృదయం ఎలా ప్రవేశించింది? 
రామాయణ కథానాయకుడు రాముడు. సూర్యవంశంలో పుట్టినవాడు. 
పట్టపగలు మిట్టమధ్యాహ్నపు వేళ రామ జననం జరిగింది. అకారణంగా 
కాలచోదితుడైన రావణుడు ఆయనతో వైరం పెట్టుకొన్నాడు. సామ దాన 
భేదాలు ఫలించలేదు. కోదండపాణి దండపాణియై రణరంగంలోకి దూకాడు. 
రావణుడు నిశాచరుడు. చీకటిలా (ప్రపంచాన్ని ఆవరించి, చిన్మయానందంలో 
ఓలలాడవల సిన ప్రాణికోటిని నిర్దాక్షిణ్యంగా పీడించి వేధిస్తాడు. తనకేగాక తన 
తోటి మానవకోటికి కూడా కంటకంగా ఉన్న రావణుని సంహరించేందుకు 


ఆదిత్యహృదయ (పొళస్త గం 


ప్రపంచములో ప్రాణికోటికి ప్రాణశక్తిని ప్రసాదించే ప్రభాకరుడు 
ప్రత్యక్ష దైవం. ఇతర దేవతలు భావనాగమ్యులు, వారు భావనాశక్తితో 
ధ్యానించి ఆరాధించవలసినవారు. కనుక సామాన్యులకు సాధ్యం కారు. 
కాని ప్రత్యక్షంగా కనిపించే ప్రభాకరుని (ప్రతివ్యక్తీ ఆరాధించవచ్చు. సకల 
దేవతల తేజస్సును, ఓజస్సును, శక్తిని, సామర్థ్యాన్ని, అంశనూ, అనుగ- 
హాన్ని తనలో మిళితం చేసుకొని, తనను ఆరాధించేవారిని తగిన రీతిలో 
తరింపచేసే ఆదిత్యుని హృదయాన్ని వివరించే స్తోతరాజం -- ఈ 
ఆదిత్య హృదయం. ఆదిత్యుడంకే సూర్యుడు. కాని సూర్యునికి సవిత, రవి, 
అర్కుడు, భాస్కరుడు, భానుడు, దినమణి, దివాకరుడు - అని ఎన్నో 
సేర్లు ఉన్నాయి. ఈ "పేర్లన్నీ సూర్యుని గుణగణాలను, శక్తి సామర్థ్యాలను 
వివరిస్తాయి. ఒక్కొక్క పేరులో ఒకానొక విశిష్టగుణం భాసిస్తుంది. వీటిలో 
ఆదిత్యనామం ఈ స్తోత్రకర్త అయిన వాల్మీకికి బాగా నచ్చింది. అందువల్లనే 
దీనికి 'ఆదిత్యహృదయంి అనే పేరు వచ్చింది. 


ఆదిత్యులు పన్నెండు మంది. వీరిలో విష్ణువుకూడా ఒకడు. 

'ఆదిత్యానా మహం విష్ణుః - అన్న గీతావాక్యం ఈ సత్యాన్ని చెబుతుంది. 
.“ 9 డ్డి | CA 

ఆదిత్యులలో ప్రధానన్థానం వబాంచిన విష్ణువును ఉద్దేశించి చెప్పబడిన 
స్తోత్రమవటంచేత దీనికి ఆదిత్యహృదయ మనే పేరు సార్హకమయింది. 
దీనిని స్తోత్రమని చెప్పక హృదయమని చెప్పడంలో విశేషముంది. నిజానికి 
మనకు కావలసిన కాంతిని, శాంతిని, నిలకడను, సరసతను, హాయిని, 
స్థాయిని ప్రసాదించే సౌహార్హం, సామర్థ్యం ఆదిత్యహృదయంలో ఉన్నాయి. 


2 


ఉపయోగపడుతుందనటంలో సందేహం లేదు. అనతికాలంలోనే 
ప్రతులన్నీ అయిపోవడంచేత. తృతీయ ముద్రణను ముద్రిస్తున్నాం. 
పాఠకులు ఎప్పటిలాగానే సమాదరిస్తారని ఆశిస్తున్నాం. 


కార్యనిర్వహణా ధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 


ముందుమాట 


భారతీయ వాజ్మయంలో రామాయణ భారత భాగవతాలు మూడు 
అమూల్య గ్రంథగత్నాలు. ఐహికసుఖాల నందుకొని పారలౌకిక సౌఖ్యం 
పొందటానికి పీలుగా ఈ మూడింటినుంచి ఒక్కొక్క భాగాన్ని ఏరి నిత్య 
పారాయణకు అనువుగా పెద్దలు ఏర్పరిచారు. భాగవతంలో 
గజేందద్రవెోక్షం నిత్యపారాయుణ యోగ్యం. భారతంలో 
విష్టుసహ(స్రనామం, భగవర్గీతలు పారాయణవిధిలో ఉన్న ప్రముఖ 
ఘట్టాలు. బహికవాంఛ వున్నవారు విష్టుసహగ్రనామాన్ని, మోక్షకాములు 
భగవద్గీతను పఠిస్తారని మనము ఎరిగినదే. 

ఇక రామాయణంలో సుందరకాండ, ఆదిత్యహృదయం నిత్య 
పారాయణయోగ్యంగా ఆచరణలో ఉన్నాయి. సుందరకాండలో 
సుభగసుందరుడూూ,. శివాంశసంభూతుడూ అయిన హనుమంతుని 
తేజో బలపరాక్రమాలు వర్హించ బడ్డాయ. సుందరకాండ చదివితే 
రామాయణమంతా పఠించిన ఫలితం దక్కుతుంది. సుందరకాండ 
పారాయణం కష్టాల కడలినుండి సులభంగా గట్టెక్కెస్తుందని పెద్దలు 

చెబుతారు. 

“ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్‌ ** ఆరోగ్యం ఆకాంక్షించేవారు 
సూర్యోపాసనచేసి లాభం పాందవచ్చునట! అన్నివిధాలయిన సుఖసంపద 
లిచ్చే వాడైనప్పటికీ ఆదిత్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదించడ౦లో 
అసమానుడు. ఆరాధ్యస్వరూపుడు, సర్వదేవాత్మకుడు, ప్రత్యక్షదైవం... 
కనుకనే సూర్యారాధనవల్ల సర్వదేవతాఫలం సిద్దిస్తుందని అంటారు. 

ఈ పుస్తకంలో డా॥ ఇలపావులూరి పాండురంగారావు గారు 
“ఆదిత్య హృదయంి” ప్రశస్తిని చక్కగా వివరించారు. స్తోత్రానికి 
ప్రోద్చలకంగా శ్రుతంలు, ఉపనిషత్తులు -- ఏిటినుంచి చాలా 
ఉదాహరణలు చూపారు. ఈ స్తోత్రరాజం ఆస్తికులకు ఎంతో 


ADITYAHRIDAYAM 
Commentary and Stotra (Telugu) 


By 
Dr. 1. Panduranga Rao 


T.T.D. Religious Publications Series No : 289 
© All Rights Reserved 


11.0. First Edition : 1985 
IInd Edition : 1998 
111/6 Edition : 2000 


Copies : 10,000 


Published by 


Dr. I.V. SUBBA RAO, LA.S., 
Executive Officer, 

‘Tirumala Tirupati Devasthanams, 
Tirupati - 517 507. 


Printed at 


Tirumala Tirupati Devasthanams Press, 
Tirupati - 517 507. 


ఆదికవి వాల్మీకి (ప్రణీతమైన స్టో త్రరాజం 
ప్రాశస్త్యం - వ్యాఖ్య 


డా॥ ఇలపావులూరి పొండురుగారావు 





(పచురణ 


డా॥ ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌. 
కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
2000 





ఆదిత్య ప్రాటయిం 


తరాజం 


| 
4 


శస్త్యం - వ్యాఖ్య 


(బౌ 


పాండురుగారావు 


గి 
Uy 





Pan 
Cas ఓ 
న 


న 


212 అచార్యులచరిత్ర 


రచించి రామానుజమతమును అపఏతిహతముగ పికాశింనునట్లు 
చేసి సొమ్యసంవత్సర కార్తికమాస కృ _క్తికానక్షత9 బుధవాసరమున 
వరమపదమునకు వేంచేసిరి. దేశికులు చేసిన విగహమునకు జీవ 
మున్న దిగాన ఈకలియుగమున దాని నుంచుకొనరాదు. మీరు 
వేరువిగిహమును చేసి పాణపితిష్ట్ష యొనర్చి నన్ను పూజించు 
నపుడు వారినిగూడ పూజింపుడని రంగనాథుడు విజల కాజ్ఞా 
సీంచెను. తోడనే దెశికులచేత చేయబడిన ఆవిగిహము అంత 
రానము నొందెను, వీరు గీతార్థచంది9క యను గొప్పగరింథమును 
చెసియున్నారు. | 
శ్రీఆశ్వారుల, ఆచార్యుల చరణములే శరణము. 


ఆ [్రిఆా 


వేదాంతదేశికుల చరిత్రము 211 


గమారంభామ్‌” అను తనయను ముందుంచుకొంటిరా ? యని అడి 
గను. “లక్షీ నాథసమారంభామ్‌” అను తనయను ముందుంచు 
కొన్నామని వా రనిరి. అట్లు కాదు. “రామానుజ డయాపాత్రంి 
అను తనయను ముందుచెప్పి 1 పిమ్మట నాతనయను చెప్పవలయు 
నని స్వామి ఉత్తరు విచ్చెను. తాయార్త్లుసన్ని ధిలోను అట్లే ఉ త్తరు 
వాయెను.. . ఇంతలోపల కంచిలో ఒకవాద మేర్పడగా వారితో 
వాదించుటకు బషిహ్మతంత0 స్వతంతజియ్యరును పంపిరి, ఆయన 
జయమును పొందగా పర్యాప భాష్యకారులని దేశికులు బిరుదు 
నిచ్చిరి. ఒకశిల్సి దేశికులను చూచి మీరు సర్యతంత9స్వతంత్ఫు లను 
మాట నిజమేని. విగసము చేయగలరా యని యడిగెను. దేశికులు 
ఆటే కానిమ్మని చెప్పిరి. రా౭ి రంగనాథుడు ప9త్యక్షమై 
సీయొక్క. విగంహమునే చేసిచూపుమని చెప్పిరి. డేశికులు అల్లే 
సలక్షణముగ తమఐగిహము నెర్పరచిరి. సలక్షణముగ అమరిన 
యెడల ఆవిగీహమునకు పాణము కలుగును. కనుకనే యీకలి 
యుగమునందు విగహములకు ఏదైన నొక లోపము కలుగుట 
కలదు. దేశికులు సలక్షణముగ విగిహమును చేయగనే ఆవగం 
హము పాిిణసును కలిగియుండెను. చెక్కిలి అధికముగ పకా 
శించుటచేత అది కొంత చెక్కి వేయవలయునని ఆశిల్సి చెప్పగా 
లేదు అది సరిగా నున్నది. అధికముగా నున్నదని నీకు తోచిన 
యొడల చెక్కి చేయుము అని దేశికులు చెప్పిరి, ఆశిల్సి ఉలితో 
చెక్కగనే నిజదేశికుల చెక్కిలియందు ర క్రము కార నారంభీంచెను. 
ఆశిల్సి దెశికుల ప్రభావమును చూచి శరణాగతు డాయెను. దేశిక 
అవుడు శిల్చ్పశాస్త్రమును చేసిరి. శ్రీశై లేశుని ఘంటావతార మైన 
వేదాంతాచార్యవర్యులు నూట పండెించు దివ్యాగింథములను 


2g అఆచార్యులచరిత్ర 


తనయను సంస్కృ తజేదాంతమ. నకును ఉపయోగించవలయునని 
దేశికులు తెలిపి". దేకికులు తిరునారాయణపురముననుండి రంగ 
.నాథునికి కలిగిన ఆపదలకు రక్షకముగా అఖీకిస్తవమును మంగళా 
శాసనముగ చేసిరి. అందుచేత కర శింజిరాయకో ట 
గొపన్నరుమూలముగా శ్రీరంగమునకు వచ్చి చేరిరి. నీమంగళా 
శాసన ప9భావమున వచ్చి చేరితినని ఠఈంగనాథు డాసంగతిని 
స్వప్నములో దెశికులకు తెలిపిరి. దేశికులు భార్యను, పుతు9ని 
పిలచుకొని యెడబాసిన రంగని సేవింపవలయునని పరమపఫీితితో 
శ్రీరంగమునకు వచ్చి స్వామిని సేవించిరి. చితికూటమున తిల 
గోవిందుని పరారుచేసి యున్నందున . దేశికులు గోపనరాయని 
చూచి రంగనాథుని తెచ్చి చేర్చినట్లు వీరినికూడ చేర్చవలయునని 
కోరగా అత డల్లే చేసెను. ఒకపిభువును స్వాధీనపరచుకొని చిత౦ 
కూటమున  విష్ణుబింబపితిష చేసిరని కొందరు అసూయవచెంది 
దా9విడపాశురములను పాడరాదు. అది వేదము కానేరదు అని 
వాదమున కారంభించిరి. దేశికులు వారితో వాదము చేయబోగా 
నోరు తెరువజాలకుండిరి. ఆభిచారిక పియోగమువలన నోరు 
తెరచుటకు కాకున్నదని తెలిసి వాగ్బంధము చేయవచ్చు నఃగాని 
మనోబంధము చేయ నెవరితరము ? అనితలచి దెశికులు మనసా 
ద్వయానుసంధానము చేయగా ఆబంధము తొలగిపోయెను. కావున 
నిపుడు అధ్యయన ఉత్సవమున దాంవిడపాశురములను చెప్ప 
వలసినదెయని స్థాపించి ఆదాివిడపిబంధక ర్రలకు అర్బనయు కల 
దని స్థాపించిరి. hia వెదమునకు వక రహస్య 
త్వ్యయమును చేసిరి 


ఒకనాడు రంగనాథుడు భక్తులను చూచి “రామాను జదయా 
'పాఠతి*మను తనయను ముందుంచుకొంటిరా ? “లక్ష్మీ నాథ 


రిల వేదాంతదేశికుల చకతరిము 209 


వచ్చి రంగనాథుని సేవించిరి. అసమయమున ఉత్త రదేశమునుండి 
యొక పిద్వాంసుడు వచ్చి వాదమున అం దేశికులు, 
వీరవల్లి, పేరరుళాళజియ్య రను తమ శిష్యుని వారితో వాదము 
చేయుమని నియమించగా ఆయన వాదిని జయించెను, దేశికులు 
మెచ్చి బహ్మతతిత9 స్వతంతిజియ్యరని శిష్యునికి బిరుదునిచ్చి రి, 
ఛాతసంవత్సర ఫాల్గుణమాస ఉత్స వమున స్వామీ బయలు వెడల గా 
తురుష్కులు సన్ని ధిని ముట్టడించిరి. అధకారు అపుడు బయటకు 
"వచ్చి యున్న ఉత్సవమూర్తులను దాచియుంచిరి. అతురుష్కుల 
హింసవలన ఎల్లవారును శ్రీరంగమునుండి పరుగెత్తిపోయిరి. 
సుదర్శ నభట్టరనువారికి ఇరువురు పుతుం లుండిరి. వారు నడాదూ 
రమ్మాళ్‌ అనువారియొద్ద వినియుండిన శ్రీ భాష్య వ్యాఖ్యానమును 
శురికపరికాశమని యొక. రింథముగా  చేసియుండిరి. దేశికులు 
మొదలగువారు పారిపోవు సమయమున సుదర్శనభట్టరు ఆగ్యంథ 
మును తీసికొని దేశికులయొద్ద దానినిచ్చి మీ క్రీగింథమును సలి 
"చూచి పిచురపరచవలయును. ఈపుతు9ల కిరువురెకిని శాస్రా్శదులు 
చెప్పవలయును అని కోరిరి. తురుష్కులవేధచేత మూలకోకరు 
చెదరిపోయిరి. దేశికులు ఆగర92 థమును ఇరువురు వపుతుంలను తిసి 
కొని సత్యమంగలము చెరి క దత. కోరికను నెర 
వేర్చిరి. బహ్మతంక స్వతంతిజియ్యరు దేశికుల విషయమున 
“రామానుజడయా పాత్రం” అను ఒక తనయను చేసిరి. దెశికుల 
పుతుండైన వరదాచార్యులును తండిర పరముగ తనయను చేసిరి 
కదా ! ఈరెంటిలో దేనిని ఉపయోగించవచ్చు నని సివాద సు రాగా 

మాన్‌ “' వేంకటనాథార్య"' అని పుతురడు చెసిన తనయను 
జ. ““రామానుజదయా పాత 3” మనిశిష్యుడు చెసిన 


ఆచార్యులచరితు 


కోరగా దేశికులు వారుకోరినట్లై వాఎసియిచ్చి ఆయనను శిష్యునిగ 
చేసికొనిరి. పిన్ముట దేశికులకు పుత్రుడు కలిగెను. వానికి వరదా 
చార్యులు లేక నయనాచార్యులు అనిపేరు. ఆయన తండిఏవిష 
యమై జకతనయ చేసిరి. గొప్ప విద్వాంసుడగు సుదర్శ నభట్టరు 
మొదలగువారు దానిని మెచ్చిరి. ఆపుతు)డు కలియుగము 416వ 
దగు నశసంవత్సర శాావణమాస రోహిణీనక్షతిమున వరదుని 
అంశమున జన్మించెను. ఆసంవత్సరమును తలచినయెశల పాప 
పరిహార మగును. దేశికు లొకనాడు వ్యాఖ్యానము చేయుచుండగా 
కందాడ లక్ష్మణా చార్యులు శిష్యునితోడ ఆవీథి నరుగు చుండిరి. 
పివచనమందలి రుచిచేత దేశికులు లేచి వారిని సేవించకుండిరి. 
ఆయా చార్యుల శిష్యులు అందుకు సహించక దెశికుల యొ ద్దకువచ్చి 
వారికి నమస్కారము చేయలేదేమి యని కోపించి వారికాళ్ళు పట్టు 
కొని యీడ్చినేసిరి. నేను వారిని సేవింపనిది తప్పేయని దేశికులు 
త్వరగాపోయి కందాడలక్ష్మణా చార్యులను సేవించిరి. సరి పొమ్మని 
వారు పోయిరి. అమరునాడే దేశికు లాచోటు విడిచి సత్యమంగ 
లము అను మరియొకచోటికి పోయి చేరిరి. శిష్యులు చెసిన 
అకిమమును సమ్మ తించిన గురువునకు ఆరాతియే పాదాది కేశ 
పర్యంతము కుష్టురోగము సంపాగిప్రించెను. ఆయన తమకు కుష్టు 
రోగము కలుగుటకు కారణ మెరిగి దేశికులయొ ద్దకు వెళ్ళి క్షమాపణ 
వేడి సాలగాఫమతీర్థముగ వారిపాదితీర్ధమును ఆరునెలలు స్వీకరించి 
దివ్యడేహమును పొంది. స్వస్థానమును చేరిరి. వారితిర్ధఫఏభావమున 
ఆచార్యుల. కొక పుతు౦డు కలిగెను, ఆబిడ్డకు తీర్ణపాదు డను పేరు 
పెట్టిరి, 
దేశికులు - సత్యమంగలమున నుండినపుడు రంగనాథుని 
"కలవరము కలిగి భార్యను, బిడ్డను అచ్చటినే విడిచి శ్రీరంగమునకు 


_చేదాంతదేశికల చరిత ము £07 


డార్భముచేసి వెలుపలికివచ్చి అంతర్ధాన మొందిరి. డేశికులు అది 
చూచి నేను నిరపరాధినై నను నాకిట్లు కీడుదలచుచున్నారు అని 
రంగనాథుని సన్ని ధికిబో యి, “స్వామీ ః నీవలన కావలసిన లాభ 
మొకటి యున్నది. ముఖ్యముగా నాకు కావలసినది రామానుజ 
సిద్దాంతము. అది ఆచందా9ర్మముగ నున్నది. కాన దానిక్రై 
భయములేదు. సంపిదాయము మిక్కిలి చక్కనిదై నను అసూయ 
మాతము వాసము చేయుచున్న ది. మనవారిని వదలుమనిన వద 
అరు. కాన ఆయసూయను పిలిచి శ్రీవై ష్లవులు మావారు కావున 
నీవు వారిని వదలిపెట్టుము అని ఆజ్ఞాపించవలయునని కోరుకొనిరి. 
ఒక యేకాదశిదినమున వేదాంతదేశికులు రంగనాథుని సన్ని 
ధికిపోయి తీర్థమును తీసికొనగా ఆతీర్థముతోడ నొక పొంగలి 
యుండ చేతపడెను. దేశికులు తీర్థమును ప స్వీకరించి 
ఆభగవత్చ్రసాదమును సత ఉపవాసదిన మగుటచెత 
భుజించుటకును లేక యోచించుచుండగా ఒకనికి ఆ వేశమువచ్చి 
అట్లు చేసినఅర్బకుని చెంప వాయించెను. ఆసూయాపరులు తనకు 
రెండురూపాయ లిచ్చి. అట్టు చేయువునిరని అతడు చెప్పెను. 
దెశికులు ఉంభఛవృ ్తికి రాగా "నియ్యముతోడ సవరములను గలిపి 
వేసిరి. దేశికులు భార చేతి కేయగా ఆమె చెరిగి వియ్యము నెత్తు 
కొని సవరములను పారవేసెను. . వారి గుణము. నట్లు పరీక్షించిరి. 
ఒకరు పదకవుల సరసగరింథమును. చేసియున్నానని అహంకరిం 
చగా దేశికులు ఒకరాతిలో పాదుకాసహసిమును చేసి వారిని 
జయించిరి. తిరుక్కురుగురాన్‌ పిశ్ళానస్‌ చెసిన ఆరాయిరప్పడికి 
76 ఆయిరప్పడి 'చేసిరి. శింగరప్పరనువారు తమకు సావకాశము 
"లేనందున సంగ్రహముగా కొన్ని విషయములను" తెలుపవలయు జని 


దగగ అ చా ర్యు లచరి తం 


నట్టుగ చేసెను, దేశికులు శిష్యుని బిలిచి తోటయందుండు అరటి. 
చెట్టును కొట్టి వేయు మనిరి. అతడట్లి చేయగ ఈనీరు ఆచెట్టు 
మూలముగ. పోయెను. మరల తిరుక్కాపలూరికి సన మన్‌ 
పోయినపుడు హయగీYవమూర్తికి సరియైన ఆహారమీయక. గోప 
పురియను అతిరుక్కోవలూరియం దొక పెదలయింట నిలిచి తీర్థ 
మును హయగీ9వమూర్తికి. నై వేద్యమొసగి పరుండిరి. ఆరాత్రి 
హయగీ9వమూర్తి వారిగృహమునం దుండిన ఉలవలనెల్ల తిని ఆ 
యింటివారికి, దేశికులకు దర్శ నమిచ్చి భు క్రశేషము ననుగ 9హిం 
చిర. తిరువహీంద౦పురమున నొకశిల్సి కొల్లెత్తుపనియందు. నేర్చు 
చూపిననే మీబిరుదు నిలుచుననగా దేశికులు వాని యిచ్చానుసార 
ముగా బావికట్టి వానిని జయించిరి. యాతా౦పరు లిప్పటికిని ఆ 
బావికి ప౦దక్ష్రీణనమస్కార ములు చేయుట వాడుకలోనున్నది. 
పిమ్మట శ్రీరంగమునకు వచ్చి శ్రీభాష్యపివచనము చేయుచుండగా 
పిళ్ళలోకాచార్యులు మెరదలగువారు మెచ్చుకొనిరి,. కొందరు 
అసూయాపరులు దేశికులు పాతఃకాలమున స్నానమునకు పోవు 
నూర్గములో వారిశిరసునకు తగులునట్లు పాదరక్షలు కట్టియుంచిరి, 
వా రదిచూచి నాకు జ్ఞానయోగ, భక్రియోగాదులు లేవు... ఈవైష్ణ 
వుల పాదరక్షయే శరణమని సంతోషించిరి, ఇతరులకు ఇంత 
అసూయ కలుగదు గాన నిదివైష్ట్లవుల పాదరక్షయే యని దేశికులు 
"నిశ్చయించిరి. వారి శాంతశమదమాదులకు అందరు సంతోషించిరి, 
ఒకసారి దేశికులతండి9 తిరువధ్యయనము రాగా అసూయాపరులు 
నినుంత)ణమునకు చెప్పియుండిన బా9హ్మణులకు ధనమిచ్చి వారినీ 
"తిథి కరుగకుండునట్లు చేసిరి. అపుడు రంగనాథుడు, వరదరాజు, 
తిరువేంగడముడయాను ముగ్గురు వాంహ్మణులుగ వచ్చి బాహ్మ 


స్ట్‌స్‌ పజాతత దేశతుల చవెత9ిము AI 


గలనని చెప్పి వారిగరింథమును తెప్పించి అందులో తప్పు డొరక 
సందున ఒకచకారము అధికమని గుర్తుపెట్టి పంపిరి. దేశికులు 
విద్యారణ్యుల గురుతుమీద మరియొక గురుతుపెట్టి అందుకు సమా 
ఛానముగ  చకారగరింథమనుదాని నొకటిచేసిరి. వారు మరల 
యా తకు బయలుదేరి వరాహస్వామియున్న స్థలమున చేరి 
యున్న పుడు కృష్ణమిశు9లు అనువారిని శాస్త్రమున జయించిరె. 
వారు తాముచేసిన పరిబోధ చందోరిదయమును చూడవలయునని 
కోరగా, నేను సంకల్ప సూర్యోదయమును చేసియున్నాను, చూడు 
డని దేశికు లనిరి. చూపుడని వారడుగగా ఉదయమున నిచ్చె డనని 
చెప్పి దేశికు లాఠాతియే భగవడనుగిహమున గింథమును 
రచించి అతనికిచ్చి జయించిరి. పిమ్మట డిండివుకవి అనెక విరు 
దములతో వచ్చి రామాభ్యుడయము చూడవలయునని కోరిరి. 
దేశికులు యాదవాభ్యుదయకావ్యమును వారకి చూపి అపతిహత 
ముగ వెలుగొందుచు కుంభకోణమునకు పొయి శ్వార్ల పాణిని సేవించి 
శ్రీ విల్లిపుత్తూరి కడిగి ఆండాళుపరముగా గి * దాస్తుతిచేసి శ్రీరంగము 
నకువెళ్లి కొన్నిదినములుండి మరలయాత9కు బయలువెడలి చుట్టు 
కొని కాంచిపట్టణమునకు వచ్చి చేరిరి. ఒకపాములవాడు పామును 
దెచ్చి దీనిని బంధించగలరేని మీ సర్వతంతఏన్వతంత 9బిరుదము 
నిజమగును అని చెప్పగా అల్లి కానిమ్మ ని చెప్పి దెశికులు ఏడు 
గీతలను గీచి పామును వడలుమని చెప్పిరి. ఆపాము ఆగీతను 
ధాటలేక్ష అచ్చటనె, కిరుగుచుండినది. దేశికు లపుడు గరుడదండక 
మును రచించగా గరుడ. భగవానుడు వచ్చి ఆసర్పము నెత్తుకౌొని 
పోయెను. వాడు పాముపోగా మిగుల చింతించెను. అసూయ 
గొన్నవా డొకడు మ౦ంత్ర9ప రియో గముచెసి వారికి కడుపు ఉబ్బు 


204 అచార్యులచరితి 


అనుదానికి వ్యాఖ్యానముగ భగవర్ధా్యనసోపానము ను రచించి6.. 
అమలనాథపిరానునందు భగవంతుని పాదమునే ముఖ్యముగ 
వర్ణించియుం డు నట్లు వీరు చరణప9భావమునే సోపానముగ వరించి 
యున్నారు. యతిరాజసప్త తి, సోపానసప్త త .అనుగ9ింథములను 
చేసిరి. సూర్యపరికాశముచేత చీకటియున్న చోటు తెలియక పోవు. 
నట్టు, దేశికులు పికాశించుచుండగా మాయావాదులు ఉన్న చోటు 
తెలియక పోయిరి. పెరియవాచ్చా ౦బిళ్ళ ఉంఛవృ డ్తికి పోవునవుడు 
వీరిపీవచనమును మరుగుననుండి విని మిగుల సంతోషించి రామా 
నుజ సిద్ధాంతమునకు పరికలన "ప్ప ఆధారముల నేర్పరచ 

పత. సకల వారిని పిలిచి మనసిద్దాంతమునకు ముఖ్య మైనది 
శరణాగతి. దానికి సరియైన గ౦ంథములేర్ప రచవలయునని కోరిరి, 
దేశికులు అట్లేకా నిమ్మని చెప్పి న్యాసశతకము, న్యాసవింశత్రి' 
శరణాగతి గద్యము అనుగంథములను చేసి సమర్చించగా' 
పెరియవాచ్చా ంబిళ్ళు ప పరమానందభరితులై రి. 


తర్వాత విద్యారణ్యస్వామి విజయనగరమునం దున్నపుడు 
అక్షోభ్యతీర్థులు అను దై ఏతసి సిద్దాంతి అ దైైతియగు విద్యారణ్య 
స్వా మీతో వాదము చేయవలయునని వాంభించిరి, వైప్టవసిద్దాంతి 
యకరు కావలసియున్నందున దెశికులను రావలయునని కోరిరి, 
నేనువచ్చు టకు వలనుపడదని వారు చెప్పిరి. వాదము జరుగనిండు.. 
పిమ్మట వారికి పంపి నిశ్చయమెరుగుద మని రాజు చెప్పె ను, 
స. దేశికులకు పంపిరి. వారు దానిని చూచి 'తృత్వ 

సి యనువాక్యము చెత (అసి యనగా ఖడముగాన దీనిచేత) 
sate వారిని ఖండించిరని త్రీర్మానించిరి. అక్షో భ్యుట 
అనగా 'ఎవరిచేతను కదలించుటకు విలుకానివారు. వారి కాపేప, 
తగియున్న దనిరి. విద్యారణ్యస్వామికి కోపము వచ్చెను. దేశికుటు 
చేసిన 'శతధూషణమను గింథమును పంపినయెడల నేను ఖండించి 


వేదాంతదేశికుల చరి తము 209 


సేవరములు కాగా వటువు ఎత్తలేక యిక చాలు నిలుపుడని కోరు 
కొనెను. అంతటితో సమా స చేసిరి. పకృతి ముక్కోణమైనః 
పలక. స్వామి, తాయారు పాడీ వారు. బంహ్మాదిదెవతలు పలకలో 
నుంచబడిన కాయలళవంటివారు. ఇ ట్లుంచుకొని లీలగా ఆడు 
చున్నారు కదాయని ఒకక్ల్షోకమున వర్ణించిరి. శోధించవచ్చిన 
ఆబిహ్మ చారి మహాసంతోషముతో గొప్ప లాభమును పొంధెను. 
ఇట్లున్నసమయమున శ్రీరంగమున కొందరు మాయావాదులు. 
చెలరేగి వాదమునకు రావలయును. ఈసిద్దాంతము సరియని' 
నిశ్చయమైన పిమ్మటనె భగవదారాధనము న అని 

ఈ క్రేపించిరి. అపుడు పెరియవా చ్చాంబిీళ్ళ, పిళ్ళలోకాచార్యులు 
చేశికులకు జాబువాయగా వా రాజాబును చూచి అచ్చ టికిపోయి 
చుర్మతమును ఖండించి, రంగనికి ఆరాధనము, జరిపించియే 
గంగాపానము చేయవలయునని నిశ్చయించి వాదనునకు 
ఆరంభించి యెనిమిది దినములు వాదించి, అర్జునుడు బాణములను 
వెసి శతు౦వులను జయించినట్లు, అ నేకఅర్థవ ములు, యుక్తులు అను 
తాణములను వేసి జయించిరి. "తోడనే వారు శరణాగతులై ర. రంగ 
నికి ఆరాధనజరిగెను. ఆరాతి9 భాష్యకారులు దేశికుల స్వప్నమున 
పరిత్యక్షమై “నాయనా !నీవలన నామతము కాపాడబడినది. 
శతు9వులచేత నాసిద్ధాంతము, రంగనాథుడుమొదలు అన్నియును 
నశించిపోవునని భయపడుచుంటిని.' ఆభయము నీవలన పోయినది 
కావున నీవు .నాప్వితినిధిగా నుండుమని ఆశీర్వదించిరి. ఆయెని 
మిదిధినములు జరిగినవాదమును పరఠిశీలించిచూడగా పరితిపక్షుల 
మీద.శతదూషణము' లేర్పడియుండెను. అది శతదూషణసును. 
గరంథముగ , నేర్చడినది. దానిని. 'పెద్దలందరును 'ఆంగీకరించిరి: 
అటుషిమ్మట, వెదాంతాచార్యు లని క. ముడు. బిరుదునిచ్చె ను. 
తిరుష్సాణాశ్యారుచేసిన, వదిపాజరములుగల  అమలనాథపిఠాన్‌ 


202 అచార్యులచరి త్ర 


చెప్పి శ్రీపెరంబూదూరికి పోయి యతిరాజులను సేవించిరి. విద్యా 
రణ్యస్వామి మరల పరథయత్నించి బర్గిహ్మరక్షస్సును తొలగించి. 
విజయనగరరాజును స్వాధినముచేసికొని దేశికులయొక్క పిభావ 
మును స్మరించి, దెశికులను రప్పించి బహుధనరాసుల. నొాసగ 
వలయునని రాజుతో చెప్పెను. = 

దేశికులకు బహుధనరాసు  లీయవలయునని పరస 
స్వామి విజయనగరరా జుతో చెప్పగా ఆరాజు దెశికులకు జాబు 
వోసెను. వారికి ఉత తృరప౦ఏత్యుత్త ర్‌ లిట్లు జరిగెను, 


దేశి.: నీవు ప్రపంచములో: నాఠభాగమునకు పంభువుగ 
నున్నావు. ఇట్టి నీవు నాకు పిభుడవు కానేరవు. _సక్వలొ క 
పాలకుడై న ప్రభవే ప9ిభువు. 

రాజు : నాయొద్దకువచ్చిన ధనరాసులు లభించును, 

దేశి: నాకు నీధనముతో పనిలేదు. అట్టి. యిచ్భకలిగిన 
న 0 ఉన్నాడు. 

రాజు : ఎవ రున్నారు ' 

-: కుచేలస్వామికి ఇచ్చినవారు. సాధారణరాజులను ఆశ 
యించి gn సాధారణక వినిగాను అని తిరస్కరించి వా9సిరి, 
ఇట్టి ఏరిధై థై ర్యమునకు అండరు ఆశ్చర్యపడవలదా ్‌ విజయనగర. 
రాజు ఒకటికి రెండులేఖలు వా సె సెను. ప౦యోజనపడలేదు. ఈబష. 
యమును చూచి కోందరు ఆసూయపడి ఒక బీహ్మచా౭ని దేశికుల 
కడకు పురి పరః ఆబీహ్మ చారి వారు చెప్పినట్టు. దేశికుల నాశ, 
యుంచి వారిని మెప్పించిరి. నీ కేమికావలయునని వారడుగగా 
దివ్యము కావలె ననెను. ఇది అసూయాపరుల కార్యమని తెలిసి, 
దేశికులు బిహ్మ చారితోడ పేరుందేవితాయారు సన్ని ధికిపోయి. 
శ్రీస్తుతి చేయ నారంభించిరి. ఒకొ్క్కాక్కశ్లాకమున కోక్కొకతూము. 
సనరములు. కురమ్మరిల్లెను. ఇరువదియారుశ్లా "కములకు ఒ6తూ ముల. 


ఫ్‌] వేదాంత దేశికుల చరితము 201 


చేర్చవలయునని సె సెలవిచ్చిరి. వారు స్వామియాజ్ఞను నెరవేర్చి రి. 
దేశి శికు లావిగిహము నారాధించుచున్న అంత ఆష్‌ తిరు ములలో 
జరుగు బిహ్మోత్సవమునకు' పోవలయునని వారికి కోరిక గలిగెను. 
వారు కాంచీపురినుండి శిష్యులతోడ బయలుదేరి  తిరుమలకుపోయి 
ఉత్సవము సేవించి అచ్చటనే యుండవలయునని తోచగా నుండిరి. 
భవిష్యాత్తర పురాణమున వర్గింపబడిన శ్రీనివాసుని యొక్కయు, 
తిరుమలయొక్కయు పీభావమును, వారియొక్క దయనుచూచి 
ఆనందించి దయాశతకమును చేసిరి. ఈపభువు మహాజనకుడగుట 
చేత లోకో ద్దారణము చేయుటకై వైకుంఠమును వదలుటకు 
భార్యతో కలహమును పెట్టుకొనెను. అట్టి దయామయు డితడు 
అని స్తుకించిరి, అచ్చ టినుండి వడనుధురకు వచ్చి తుంగభద్ర 
చేది విద్యారణ్యస్వామిని చూచిరి. ఆస్వామి వేదమునకు వ్యాఖ్యాన 
మును తాటిఆకులలో వా్రసియుంచిరి. అది విసారముగా నున్నం 
దున ఆద్యంతములు తెలియకపోయినందున, వారు దానినొక 
బండిలో వేసి గంగలో వేయుటకు పోవుచుండగా నెదుట నొక వేట 
గాడు నాలుగుకుక్కలతో డవచ్చి సంగతి యేమని విచారించి తెలిసి 
కొని ప్రియోజనములేదని పారవేయుదాని నిచ్చటనే వేయుడు 
నేను గంగలో వేసెదను అనిచెపె ప్పెను. వారు అల్లే క 
వెటకాడు కుక్కలకు సంకితముచేసెను. అకుకులు గింథపతరము 
లను నాలుకతో నాకెను. తోడనే యె క్రిచూడగా కడుచక్కగ విశద 
మాయెను, అందుచేత నలుగురు వేదపురుషులు ఆవ్యాఖ్యానము 
మోకు సమ్మతమని చెప్పినటులాయెను. తోడనే ఆపురుషుడు, 
కుక్కలు అంతర్ధాన నెతుఠదిర్కో అట్ట మహానుభావులై న న విద్యారణ్య 
స్వామిని ఒకరాజు ఆశ్రయించి 'బభీహ్మరక్షన్సును పోగోట్టుకో న్‌భ్రేక్ర 
దేశికులను ఆశరియించెను.. ఆస్వ ల్పకార్యమున కై తనతపఃపిభావ 
మును వినియోగపర చుటకు ఇష్టములేనందున వారు తమవల్లకాదని' 


200 ఆచార్యులచరి త్ర 

గ అనేక అర్థములు కలిగియుండును అనియు వా౦సిరి. ఇట్లు 
భగనద్యిషయమై వంచాశతమను గింథమును రచించి పిమ్మట 
అచ్యుతశత క మును పాికృతభాషలో చేసిరి, మధురాంతకములో 
వాసముజేయుచు 'రఘువీరగద్యము” చేసిరి. “గోపాలవింళతి” యని 
యిరువది శ్లోకములను రచించిరి, అచ్చ టినుండి తిరుక్కోవలూరికి 
పోయి ఉలగమళంద పెరుమాళ్‌ విషయముగ దేహాశీయస్తుతి చేసి, 
శాంచీపురికి పోయి, వరదుని సన్నిధిలో భరన్యాసము, క 
దీపిక, న్యాసశతకము మొదలై న గింథములు రచించిరి, 


ఆయూరిలోని మహావిద్వాంసులమధ్య వీరు హయగీ9వ 
'మంతిపిభావముచేత అ నేకగింథములను చేయుటచూచి అచ్చ టి 
విద్వాంసు లందరు వారిఅద్భు తశ ర్తికి మెచ్చి “కవితార్కికసింహు" 
డని బిరుదునిచ్చిరి. మహావిద్యాలయమైన కాంచీపురియండలి 
విద్వాంసు లందరు వారిగృహమునకు వచ్చి పరిశంసించుచుండిరి, 
వై శాభోత్సవమున గరుడసేవ లభించగా. దేశికు లాసమయమును 
వర్ణించిరి. ఆదినము సూర్యుని తెజస్సు భగవంతుని తేజస్సులో 
అణగిపోయి పగటిపూట వెలిగించిన దీపమువలె నుండెను. జనులు 
పరమభక్సి తోకూడి గుంపులుగ నుండుటను .జూచి భగవంతుడు 
మందస్మితముతో బయలుదేరిరి. అట్టి వై శాభోత్సవమున గరుడ 
సేవకై వచ్చి యుండిన విద్యారణ్యస్వామితో దేశికులకు హాదము 
కలిగి వారిని జయించిరి. వేదమునకు భాష్యముచేసిన ఆకవిచేత 
గొప్పఅవతారవురుషుడని పిశంగసింపబడిరి. తిరుక్కురుగురైపిరాన్‌ 
'పిళ్ళాన్‌ అనువారు ఆరాయిరప్పడివ్యాఖ్యానము చేసినపుడు భాష్య 
కారులు మెచ్చి తన ఆరాధ్యధై వమైన సయగీరినమూర్తిని వారి 
'కిచ్చియుండిరి. ఆవంశపరంపరలోనివారును, అప్పిళ్ళాన్‌అనువారి 
ఆల్లుడును అగు. పుండరీకాక్షులకడకు ఆవిగీహము చేరియుండెను. 
భాష్యకారులు. వారినస్వప్నములోహపోయి . ఆస్వామిని దెశికులయొద్ద 


"వేదాంతదేశికుల చరిత౦ము) £99 


మంత9ిము' నువదేశించెను. వారు దాని ననుసంధింప నారంభించిరి. 
హయగీవుడనగా గుబ్బ ముముఖముగల స్వామి. ఆమంత౦బలము 
గలవారికి అపితిహత మైన వాగ్గారణి కలుగును.  ఆళవందారులు 
కాంతాస్తోతము న “ వేదాత్మా పహనేశ్వరః అని గరుడుని వర్షంచి 
యున్నారు. గరుడుని యొక్క పితిఅవయవమును ఒక్కొక్క 
నేదమని వేదమే చెప్పుచున్నది. అట్టి గరుడభగవానుడు సాకొత్తుగ 
వచ్చి హయగీవవంతీమును ఉపదేశించెను. వేదాంతదేశికులు 
ఆమంతరిము చేత br బిలిచిరి. “పరాకుసేయ నిది 
సమయముగాదు, శ్రీఘీముగ రమ్ము" '* అని పా9ర్ధించగా హయ 
గవమూర్తి పత్యక్షమాయెను. ఆస్వామి మంతాగివృం్తి అధిక 
మైనందున గురిమువలె వేగముగ పరుగెత్తి వచ్చిరి. ఆగురిము 
వేగముగ రాగా నోట నురుగు వచ్చెను. దేశికులు ఆనురుగు నెత్తి 
అమృ తమునువలె పానము చేసిరి. స్వామిదర్శ నమును, నురుగును 
స్వీకరించుటచేత వారు మహావాగ్దోరజిగలవారై గరుడభగవానుని 
మీద పం చాశత శ్లొకములు గల ఒక గ 6౦ంథమును, పాయగీంవపర 
ముగా నొకగరంథమును రచించిరి. పిదప దై వనాయకుడను పెరు 
నూళ్ళు నన్నుగూర్చి యొకగింథమును చేయరాదా. యని 
మిగుల వేడుకొనిరి. దేశికు లాసురుదినమే దేవనాయక పంచా 
శతిమను గింథమును చేసిరి, స్వామీ ! నన్ను గొ 'ప్పస్థితిలొ నుంచ 
వలయునని భక్తుడు స్వామినడుగగా నీత లవిధి యెట్లున్నదో యని 
వా-రనిరి. ఆవిధిమీద మన్ను వేసి మూయరాదా యని భక్తుడనగా 
ఏథూశి చేయుదునని స్వామి యడిగెను. మీపాదధూశినని భక్తుడు 
చెప్పెను, దేశికు లిట్లు చమత్కారముగా దెవనాయకుని విషయ 
మును వర్గించిరి. మరియు భకి లేని, తమపావధూళి సంబంధము 
లేని; అయోగ్భ్యుల సహవాసము నాకు బౌ య నాయొక్క 
సూక్తులకు ఒకరు కల్పించి అర్గముచెప్పవలసిన పనిలేదు. స్వయము 


100 ఆచా రు ల చ రి.త్ర9 


జలములే క అల్లాడుచున్న పుడు వర్షము వచ్చినయెడల భూమిగల 
వారు ఎట్లు సంతోషింతురో అట్లు శ్రీరాముని క్షేమమును వినిన సీత 
ఆనందమొందెను. ఆప౦కార మే భాష్యకారులవలన కొంతజతము 
చేత పైరు పెట్టబడి, వారికి పిమ్మట జలము:లేక అల్లాడు చుండిన 
పైరుకు వీరు అవతరించి గొప్పవర్షమును గురియించి, సంతోష 
పరచిరని ఈశ్లోకముయొక్క భావము. 
భగవద్గిత 4అధ్యాయమున పండెరిండువిధమ: లై న యజ్ఞ 
ములు చెప్పబడు చున్న బి. అందు ఇరువదియెనిమిదప 
దివ క్రయజ్ఞా స్తృపాయజ్ఞా యో గయజ్జా స్తథాఒపరి | 
స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయ స్పం౦ంశిత వఏతాః || 
అను శ్‌ కమున యోగయజ్ఞము చెప్పబడియున్నది. యోగ 
యజ్ఞమన గా దివ్యదెశయా త 9 యని రామానుజభాష్యమున చెప్ప 
బడెను. అందుచేత  ఆసంపిదాయు లందరును ' దివ్యదేశ 
యాతరిను ముఖ్యముగా నుంచుకొనిరి. దేశికులును దివ్యదేశ 
యా తకు బయలుదేరి వుధురాంతకమునకు వచ్చిరి. అది భాష్య 
కారులకు సమాశియణమైన దివ్యదేశము. దేశికులు అచ్చట 
వేంచేసియుండు శ్రీరాములను సేవించి పరమా నందభరితులై 
“రామా! నీసమాను అవరు 1?” అని అనేక విధముల పాిర్దించి, 
' సీతాదేవిని చూచి “అమ్మా: భగవంతునికి నిగిహానుగీహములు 
తెలియును. తల్లియైన మీకన్ననో అన్నియును దెలియును. నిగ 
హము మాతగిము తెలియదుగాన అట్టి అనుగిహస్వరూపిణివి” యని 
వర్షించి లక్ష్మణుని చూచి అంతకంటెను అధికముగ వర్షించి సంతో 
షెంచిరి. అచ్చటినుండి తిరువహిందఏపుర ము నకుపోయి దెవనాయ 
కుని సేవించి, జాషధపర్యతముమీదనున్న నరసింహస్వామిని 
సేవించి, అశ్వత్తవృక్షముకింద గూర్చు ండి గౌరుడమంతఏమును 
అనుసంధించుచుండగా గరుత్మ6తుడు. పృత్యక్షమై హయగి9్తివ 


(రగ 


ర్‌] చేదాంతదేశికుల చర. రను 197 
డను నాచేత చేయబడినది అని చెప్పుటను ఆత్మపశంస యని 
థావింపకుడు. జాల్యచశలో నడాదూరమ్మాళ్‌, అప్పిళ్ళాన్‌ అను 
వారల కటాక్షవీక్షణమువలన వృద్ధిచెందిన వాడ నగుటచేత నెటు 
లైనను చెప్పవచ్చును అని చెప్పియున్నారు. విరికి “వాది 
హంసాంబు వాహకర్‌* అను బిరుదుగల మేనమామ ఉపనయనము 
చేయించిరి. వేదమున వేష్టనము అనగా తిగిప్పిచెప్పినది. అవేష్ట 
నము అనగా తిప్పనిది ఆని రెండుపడములు గలవు. వారు విట్‌ 
పర్పికారము వేష్టనపడము వినా తక్కిన దంతయు ఒకపర్యాయము 
ననే గ9ిహించిరి, ఇట్లు వేదశాసపాం౨దుల నభ్యసించిరి. సకలవిద్యా 
ప౦విణులై రి. వారి విద్యకు మెచ్చి. పీిపంచములోనివారు కన్యా 
దాన మొసగ గోరిరి. దేశికులు తిరుమంగయార్‌ అనునామెను 
వివాహమాడిరి. వారు ఇరువదియవ సంవత్సరమున శ్రీరాముడు 
సీతను పెండ్తాడినట్లు మిగుల అందమైన స్త్రీని పెండ్లాడిరి. గృహస్థా 
శమియై అతిథి అభ్యాగతులను ఆరాధించుచు భగవదారాధ 
నాదులు జరుపుచుండిరి. వారి లోకవిలక్షణశకి కి అసూయాపరుల 
చెత ఏఆపదయును కలుగకుండుటకును, వారి అత్మసంరక్షణము 
నకు వారిమేనమామ గరుడమంతఏము నుపదేశించగా వా రామంత$ 
మును అనుసంధించుచుండిరి. దెశికులు ఘంటావతారము. అదిగాక 
నడాదూరమ్మాళ్‌, అప్పిళ్ళాన్‌ అనువారలఆశీర్యాదబలము గలవారు. 
దానికితోడుగ గరుడమంతో9ప దేశము లభించగా చెప్పతరముగాని 
తేజస్సుతో ప౦9కాశించుచుండిరి. వారట్లు కంచియందు ప్రవచనము 
చేయుచుండగా వీరవల్లి, పెరరుశాశఅరయరు. ' అనువారువచ్చి 
ఆశరియించిరి. వారు గురుపరముగా నొకశ్లోకము చెప్పిరి. నమః 
అను సంస్కృ తపదమును ఈయా'చార్యులకొ కర్రి పఏయోగింతు 
నని అశ్లోకమున చెప్పిరి. హనుమంతుడు శ్రీరాముని క్రేమసమా 
 చారమును సీతాధివితో- చెప్పగా ఆమె సంతోషించెను. పైరుకు 


106 అచార్యుఅచర తి 


తి ఇ” <<“ <O0O£ శ యా 
సల జలు చందో 9 సయమహునకు ప౦ఏఐక్టించునటు అజానావ,త వెన 
0 | wa A 
పంపంచమను చీకటిలో అల్లాడుపిజలు ప౦తీక్షంచుచుండగా, 
అతు 


శ 


కలియుగము 497 సంవత్సరము భాదజ9పదమాస శుక్లపక్ష ద్వాదశి 
యందు విలక్షణ మైన గర్భ చిహ్నాములుగల తోతారమ్మ గర్భము 
నుడి చందో9ందయమైనట్లు ఘంటావతారముగా ee 
జన్మించెను, 

తోతారమ్మ గర్భ మున జనించిన శిశువు తిరువేంగడముడ 
యానుయొక్క అనుగిహమువలన కలిగెను. కాన వేంకటేశుడని 
నామకరణము చేసిరి. మూడవసంవత్సరమున బలము అడవ 
సంనత్సరమున అక్షరాభ్యాసము జరిగెను. తోతారమ్మ సహోదరుడు 
అప్పిళ్ళా స్‌ అనువారు. ఆయన తనమేనల్లునితోడ నడాదూరమ్మా శ్‌ 
లేక వరదాచార్యులు అనువారి కాలకేపమునకు పోయియుండిరి. 
అప్పిళ్ళానుతోడ పోయిన బాలుని చూచి వరదాచార్యులవారు తమ 
కాల క్షేపము నిలిపి మాల్లాడుచుండి మరలనారంభించపోయి నిలిపిన 
చోటు తెలియక  అల్గాడుచుండగా, ఆభాలు డాచోటును ఎకి 
చెప్పెను. వాదిహంస సింహమను బిరుదుగల అఆబాలుని అద్భుత 
శక్తికి ఆశ్చ ర్యపడి మిగులసంతోషించి అనుగర్పిహించి కటాక్షీంచిరి. 
మేననూమయగు అప్పిళ్ళానుకూడ ఆబాలుని మిగుల కటాక్షించిరి. 
అటు వారిరువురు కటాక్షించిన తేజోబలము వేదాంతదేశికులకొక 
వ. కలిగించినది. అంతవమాత 9 మెకాక అగొప్ప సభయందు 
వరదా చార్యులు కాలక్షేపము చెప్పుచుండి గొ ప్ప అ క్లేపము చేసిన 
వారికి సమాధానము చెప్పలేక పోయిరి. ఉపనయనముకూడ రాని 
బాలుడు వారిసందేహమును అవలీలగ, అనాయాసము. గ తీర్చగావిని 
వరదాచార్యులు ఆశ్చర్యపడి పెక్కుదీవన లిడిరి, ఈసంతోషము 
ననుభవించిన మేనమామ ఆబాలుని చేయిపట్టుకొని ఇంటికి పీలుచు 
కొనిపోయిరి. దేశికులచేత చేయబడిన ఒకగింథములో వేంకటేశ 


వేదాంతదేశికుల చరితము 199 


హరు పరిచారకులను, అర్బ్చకులను బంధించి మీకుతప్ప ఇతరులకు 
సంబంధము లేదు. కాన నిజము చెప్పవలెను. లేనిచో గొప్పదండన 
విధంపబడునని హింసించుచుండిరి. ఈభార్యాభర్త లా హీంసను 
చూచి రాజి జరిగిన సంగతినిచెప్ప సంకోచించి నిలిచియుండగా, 
తిరువములజియ్యరు అనువారు వచ్చి ఘంటవిషయము తనకు స్వప్న 
ములో స్వామి చెప్పియున్నారు. కాన బంధించియుండువారిని 
పదలి పెట్టు డనిరి. అధీకారులు వారిని విడచి, ఆదంపతులను విచా 
రించి, కెలిసికొని వారిని మర్య్యాడతో సన్నిఢిలోపలకు పిలుచుకొని 


పోయి సేవింపజేసి బహుమర్యా దలు చేసిరి. వారిఖభాగ్యమునకు 
ఆశ్చర్యపడి అనెకపుష్పరాసులను వారి శిరస్సులందు కురిమ్మ 


రెంచిరి. వారు అచ్చ టనుండి తమ స్వస్థానమునకు (కంచికి వచ్చి 
చేరిరి. భగపంతుడు అర్జునునకు రాజసూయయాగనిర్వహణమును, 
సుభదా9క ల్యాణమును, బావనురదుపను, నట్టి బంధుత్వమును; 
దౌరిపడీమానసంరక్షణమును, కాండవవన దహన కార్యమును, 
దుర్వానునిపరీక్షకు భయపడి భగవంతుని స్మరించి పత౦మును 
సమర్పించి దుర్వాసుని పరీక్ష నుండితప్పించుకొనుటయు, సంధికాల 
మున దూతకార్యమును, సార థ్యమును, మహాద్భుత మైన విశ్వ 
రూప దర్శ నముతో గీతోపదేశమును, అశ్వ మెథయాగ రక్షణమును 
అను పదునాలుగు కార్యములను చేసినవాడు. మరియును వరాహావ 
తారమెత్తి భూమిని ఉద్ధరించుట, కంసవధము మొదలగు కార్య 
ములు చేసిన పరభువు. శ్రీనివాసకల్యాణమున చెప్పబడినట్లు భృగు 
మహార్షి తన వక్షకస్థలమును కాలితో తన్నినందున లక్ష్మి యలిగి 
పోవుట కారణముగ తిరుమలకు వేంచేసి వకుశాదేవిపుతు9డై న 
మహానుభావుడు. అట్టి భగవంతుని సన్నిధిలో ఘంటావిషయ మై 
గొప్పకోలా హలము జరిగెను. శాంచీపురిలో తొ తారమ్మ పండె9ిండు 
సంవత్సరములు గర్భము ధరించియుండెను. చీకటివలన కష్టసడు 


104 ఆచార్యులచరి తి 


చెను. గుడ్డివాడు దీనినిచూచి ఆశ్చర్యపడెను. చేయిలేనివాడు 
కల్యాణాద్భు తయను తిరు వేంగడముడయానుపర వై: ఎన శ్లోకమును 
గడగడ వాయ నారంభించెను. కాలులేనివాడు డోలిలే సక ర్వీ. నేను 
వచ్చెద నని వేగముగ నడచివచ్చెను. వంధ్య నాల్లుమాసముల 
గర్భిణి యాయెను. ఇట్లు పియాణ నిశ్న్చయమలో నే యింత 
గొప్ప లాభములు షష. పట. చూచినట్లు ఒకానొక మహనీయులు 
చెప్పి యున్నారు. 
ఇట్టి మా హాత్మ్యముగల తిరుపులకు భారాకభ ర్త రిరువురును 
యి భకితో స్వామీ సన్ని ధిలో స్వామిని దర్శించి తమస్థలము 
నకు పోయి పరుండి మార్గాయాసముచేత నిది౨ంచిరి. ఆరా౭౦ 
తిరువేంగడముడయాను అనంతసూరి స్వప్నమున బాధ వ హృణ 
రూపముతో పీక్యక్షమై వారిని లేపి తనతో తెచ్చిన తన పూజా 
ఘంటను వారిచేతికిచ్చి దీనిని నీభార్యచేతి కిము; ఆమె దీనిని 
భుజింపని ము. ఈఘంటాంశము న నీకు సత్సుతుడు కలుగును 
అని చెప్పెను. అనంఠళసూరి బారిహ్మణుని తేజస్సు చూచి వచ్చిన 
వారు భగవంతుడే యని తలచి సంతోషముతో లేచి భా భార్యను లేపి 
గంట నిచ్చి మిరింగు మనెను. ఇంత గట్టి వస్తువు నెట్లు మిరింగుదు 
నని అమె యోచించ లేదు. ఇంతదూరము రప్పించిన పీభువునకు 
తెలియదా యని తలచి భక్తితో మి)ంగెను. అది గళగశయనుచు 
లోపలికిపోయెను. వా రాఘంటను పారవేసినయెడ తనకు ఘంట లేక 
— తలచి ఆమె మిింగువరకును స్వామి కాచియుండెను. 
భాదరిపదమాసమున మీకు సంతానము కలుగు” నని చెప్పి 
అంతర్ధాన మాయెను. పాితఃకాలము కాగా వారు లేచి 
పరమానంద ఆశ్చర్యభరితులై పరమభక్తితో స్వామిపుష్కరిణిలో 
స్నాన మాచరించి సన్నిధికి పోయిరి. ఘంట లేనందున అర్భ కులు 
అఎదరిని విచారించి సంగతి తెలియనందున అధికారులకు దెలిపిరి. 


49 వేదాంత దేశితుల చైత్రము 198 


అనంతసూరివలన ఆ వంశమునకే గొప్పభఖ్యాతి కలిగెను. ఇట్లని 
సర తివాదిభయంకర అన్లస్‌ సప్తతి రత్న మాలయను Ms 
చెప్పియున్నారు. అనంళతసూరి తోతాఠమ్మను పెండ్లాడెను 
అప్పుళ్ళాననువారు ఆమె సహోదరులు, ఉడయవరుల క. 
తిరుక్కురుగురై పిరాస్‌పిళ్ళాన్‌ అనువారిని తలచి వీరిని చూచినపుడు 
వారివలెనే తోచినందున వీరికి అప్పిళ్ళాస్‌ అని పేరు వచ్చినది 
వారినామము రామానుజన్‌. తోతారమ్మకు సంతతిలేనందున 
ఆమెకు మిగుల విచారము కలిగెను. అనంతసూరి భగవంతునిమీద 
భారము వేసి యుండిరి. ఉడయవరులు తమకు శంఖచకిములను 
ధరింపజేసిన ఉపకారు లగుటచేత వారికి ప్రిత్యుపకారమును చేయ 
దలచి తిరువేంగడముడయాను కాలమును నికిక్షించియుండిరి. 
రామానుజమతమునకు లోపము రాగా , జీర్టో ధారణము చేయుటకై 
పృతుు్యుపకారముగ తమ గంటను బంపిరి, సుక జతను ర. 
ఆనంతసూరి స్వప్నమున ప౦ఏత్యక్ష మై 
ధికి రమ్ము; నీకు దిన్యపుతుని ము గక అని స్వామీ 
చెప్పె ను, మహాలక్ష్మి వ. మున నొకసుమంగలి రూప 
మున ప౦9త్యక్ష మై “సన్నిధికి న అనుగ9హము కలుగునని 
కఫ చ్చెను. స ల. నిదుర లేచి పరమానందభరి 
తులై తిరుమలకు బయలుదేరిరి. జాగుగ చదివినవాడు పరీక్ష 
యందు కృతార్గు డగుట నిశ్చయముగ నుండినను మారులు 
వెయువాడు నీకు సహాయము చేసెద ననినపుడు సందేహమే లేన 
టులు సొధారణముగ తిరుమలకు పోయిన సంతతి గలుగుట సహ 
జము, ఇక స్వామివారు తాయారు చెప్పియుండగ సందేహమా + 
కుంటి, గుడ్డి, చెవిటి, వంధ్య మొదలగు కొందరు చేరి తిరుమల 
యా త్వార్ధ మై బయలుదేరిరి. మూగవాడు బయలుదేరినపుడే ఒక 
శోకమును బెస్పుచు వచ్చెను. చెనిటివాడు దానిని విని ఆనంది 


[జు 


192 అచార్యులచరి త$ి 


ననియే వీరిచరితములు తెలుపబడుచున్న వి. అనేకులగు కువాదు 
లేర్పడి వేదములకు అ పార్థములు కల్పించగా వేదము దుఃభఖిం చెను. 
ఆవెదడము ననుసరించి అనేక బుషులు శాస్త్రపురాణాదులను రచించి 
యు౨డుటచెత దానికిని దుర్గశవచ్చి నందున మాయావాదము కలి 
యుగ మాహాత్మ్యము వలన తలయె త్రి అడుచుండెను. ధర్మము 
అడుగంటి పోయెను. 


పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్క్టృతామ్‌ | 
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥ 

అను భగవద్దీత 4 అధ్యా. రీశ్లోకమున చెప్పబడినట్లు భగ 
వంతుడు ఆవకరించవలసియుండినను కలియుగమున అట్టి, సంక 
ల్పము లేదుగాన తనకు పితినిధిగా తన గంటను పంపిరి. ఆ 
యంశజులే వేదాంతదేశికులు. ద్వితీయపర తంత9స్వ తంత వర 
కాలజియ్యరు పన్నీరాయిరప్పడిలో వేదాంతదేశికుల చరితంమును 
విసారముగ వాగిసియున్నారు. దానిని తృతీయపరతంత౦పరకాల 
జియ్యరు మువ్వారాయిరప్పడిలో  సంగ౦హముగ వర్ణించి. 
యున్నారు. 

కాంచిపట్టణము మిగులపుణ్యస్థలము. క=బరిహ్మ, ఆయన 
చేత, అంచ్‌=పూజింపంబడుటచేత దానికి కాంచి యని పేరు కలి 
గెను. అది. స్వామియజ్ఞమున బహ్మవలన వపాయాగముచెత 
ఆరాధీంపబడిన స్థలము. ఆక్షితరము శవణముచేతను సకల 
పాపములను హరించున ట్టి ది. ముప్పదెమూడు కొటుల దేవతలు 
వసించునట్టి ఆదివ్యస్థలమందు తిరుతృ్సంగాల్‌ అను ప్రదేశమున 
దీపపీకాశస్వామిసన్ని ధికి సమీపమున అనంతదిక్షితుల పుతుండగు 
పుండరీకదిక్షితు లనువారు వసించుచుండిరి. అతనిపుతుడగు 
అనంతసూరి సకలకళాపూర్లులు, చందో9త్ప త్రివలన క్షీరసముద? 
మునకు ఖ్యాతి కలిగినట్లు విశ్వామితు9ంల, గోతమున పుట్టిన 


వెదాంతదేశికుల చకితరిము 121 


ఉత మనంబిని పిలిపించి సన్నిధివ్యవహారములలో మీవిషయమున 
చాల అపచారపడితినీ మన్నించవలయునని కోరుకొనిరి. అంత్య 
కాలముసమీపించగా శిష్యులు తె కిరీయోపనిషత్వలో బరిహ్నవల్లి, 
శ భాష్యము మొమదలగునవి పారాయణము చేయుచుండిరి. రుధినగో 
దారి సంవత్సరమున ఆసి కు బందరు వెచియుడగా బం హక పోల 
పున. “జదింది? “పకన 


అంత ౧మువరకు జరిపిన అద్భు తకార్యము:లకు ట్ర ల స య 

తాను ఆదిశషుడను సంగకిని సాకాతుడ తెలిసి శన పరిభా ముచేన 
Pan 2) 

అహంకార నుమకారములను పోగొటిక. మాసిమాసము శుక సక్ష 
లు గా 


థా 
యకిపతి అవరావతార మైనను ఆచారజానలక్షణాదులచేత ఆః 


మనము ఉద్దేశించి నవారి విషయము తెలిసిన నేకాగి వా౬ 
యందు భక్తి, వారు రచించిన గర్పింథములందు విశ్వాసము కలు 
గదు. కావున వారి మాహాత్మ్యములను చక్కగా నెరిగి వారిమార్ల ము 
ననుసరించినయెడల అవశ్యము భగవదనుగహము కలుగును, 
అందుకో రే అళ్వారాచార్యులు, భాష్యకారులు, భట్టరు కకం తేర ఖం 
వారి దివ్యచరిత ములు తెలుపబడెను. ఆమార్షమును అనుసరించిన 
అఖరువులలో _సుణవాళమహామునుల చరితంము చెప్పబడినది. 
ఇపుడు వేదాంతదేశికులచరి తము తెలుపబడుచున్నది. వీరిరువురి 
విషయములో వడగల తెన్‌గల అను ఉపపేదములచేత అసూయా 
వరు లగుచున్నారు. వార౬మాహాత్శ్యమును చకుగా నెరుగకుండు 
టయే అసూయకు కారణము. మనసంప9దాయవరులై న ఆచార్యుల 
యందు విశేషభ క్తి కలిగియుండినను నేదాంత దేశికులయందు 
అసూయలేక సరసముగా ఇరువురిడదయకు ' పాతు9లు కావలయు 


బాలి 
డం 
(అలి 


ఆ చా రకల చరితం 


సహాయముచేసిన తిరుప్పాణాళ్‌హర్‌ తాదరనై నార్యునకు బహు 
మర్యాదలు చేసిరి, రగజ్ఞులందరు చాల మెచ్చు కొనిరి. మణవాళ 
మహామునులు పట్టూరి సెరగరా చార్యు లిచ్చిన ధనమును సద్విని 
యోగపరచి3. వానమామలజియ్యరు, పార్‌ వముంగతిరు వేంగడముని, 
పరవస్తుపట్టరపిరాంజియ్యరు, కో వెలకందాడఅబ్దస్‌, ప౦తివాది 
భయంకర అన్ఞన్‌, ఇరుంబియప్పా, అప్పిశ్లై అప్పిళ్ళారనెడు అష్ట 
దిగజముల చేతను తిరుమలయెంబెరుమానాత జియ్యరు, పట్టూరి 
సింగరాచార్యులు మొదలగు మహాదేశికులచేతను అసవరతము 
సేవింపబడుచుండిరి. పముణవాశపుహాషునులకు దేహములో ఉపాధి 
కలుగగనే వానమానులజియ్యురును చూడగోరి వారిడి రప్పించి 
చూఛిరి, ఉపాధిశమించినట్లుండగా వారిని పంపిరి. మరల కొన్ని 
దినము లకు వ్యాధి హెచ్చగా ““అంతకాలే చ మామేవి యను 
గీతాశ్లోకపికారము అరువదిశ్లోకములుగ ఆర్తిపిబంధమును చేసిరి. 
అట్టికాలమున ఇష్టమితివర్గవువారం దరును చేరి ఆశియించిరీ, 
కడపటికాలమైనందున దివ్యదెశస్వాముల నందరిని అనుసంథధి౦ 
చుచు వచ్చునపుడు చెల్వపిళ్ళమీద మనసు లయి6చగా తోడప్పన్‌ 
అనువారు నే నచ్చొట నిత్యవాసము చేసెద నని కోరిరి. అల్లే నియ 
మించిరి. పిమ్మట ఉడయవరుల తిరువడిసంబంధియ్రైన తిరువంల 
నల్లాని అనువాని వంశస్టుడగు అబ్లరాయనక్‌ చక9వర్తి అనువారు 
మిక్కిలి ఆర్తితో మిగులదూరమునందుండి వచ్చి సేవించుచుండిరి. 
మణవాళమహామునులకు కాలు ముడుచుకొనిపోయి యుండెను. 
అజ్బరాయన్‌ అనువారు ఉడయవరుల సంబంథియని మణవాళ 
మహామునులు తెలిసికొని గురుభక్తిచేత వచ్చిన అతని శిరస్సుమీద 
అదివర కెవ్యరిచేతను కడలించుటకు వలనుపడకయుండిన తమ 
తిరువడిని ఉంచిరి. భక్రవాత్చల్యముచేత అపాద మట్టు సరిగా 
వచ్చెను, ఆయద్భుతము నందరు చూచిరి, మణవాళమహామునులు 


48 వముణవాళన: హామునులు 189 


మోయుచుండెను. మణవాళ మహామునులు ప౦ధానశిష్యులతోడను, 
సకలోపచార ము లతోడను, రాతిియందే మహావెగముగ పోయి 
వైఘకు వచ్చి అచ్చట ననుష్టానము తీర్చుకొని రాజుపైతము 
పల్లకి మోసెనని తెలిసి సంతోషించి ఆరాజుయొక్క భ కి మెచ్చి 
నీపాంర్సనవలన పల్లకిలో వచ్చి తిని. ఇక పాదచారిగనే పోవలయు 
నని చెప్పిరి. ఆరాజు తన కార్యమునకు రావలయునని పా9ర్ధించి 
పిలుచుకొని పోయెను. వారు ఆరాజ్యమునకు వోయి  అళగియ 
తిరుచ్చతృరని ఆయూరికి పేరుపెట్టి పోవుచుండిరి. దారిలో నొక 
చిం త చెట్టునీడలో విశాాంతి పొంది దానిని తమహస్తములతో తాకి 
అనుగిహించిరి. తోడనే ఆమాిను కూలి అందలియాత్మ సర్ధతి 
నొందెను. వారు శ్రీరంగమునకు పోవలయునని శ్రీఘ9ిముగా 
పోయి చేరిరి. 


ఒకసమయములో పెరియాళ్వారు. తిరుమొళికి పెరియ 
వాచ్చాంప్‌ిళ్లె వ్యాఖ్యానము లోపించినందున దానికి తానొక 
వ్యాఖ్యానము చేయదలంచి శ్రపరాంకుశ పరకాలాదిదివ్యసూక్తుల 
కీర్తి విశేషములచెప్పుటకు సహాయముగా తిరుప్పాణాళ్వారు తాదర్‌ 
నాయనార్‌ తగినవారని వారికి శ్రీముఖమువారిసి రప్పించి వారి 
సహాయముతో శిథిల మైన వ్యాభ్యానమును రచించి, పఠథకృత ము 
దానితో చేర్చియుంచగా కందాడనాయనార్‌ అనువారు దానిని 
చూచి యిప్ప టివ్యాఖ్యానము మిగుల సమ్మతముగా నున్న దనిరి. 
ఆచార్యులు శిష్యుని చూచి, రెండువ్యాఖా్యనములలో నొకటిని 
మాతము గౌరవించుటకు కారణమేమని అడుగ పూర్వవ్యాఖ్యా 
నముకంటె, ఇది మహారసజ్ఞులకు ఆదరజీయము. దినిహీద నాకు 
ఆదరణ మధికమని చెప్పిర. ఆచార్యులు అధికబాల్యావస్థలో నే 
వారికేట్టి జ్ఞానము కలిగినందుకు మిగుల సంతోషించి అవతార 
రుషుడని ఆలింగనము చేసికొనిరి. ఈవ్యాఖ్యానంబునకు ' గొప్ప 


గ్ర 


100 ఆచార్యు లచరితి 


ue పుహితము నుపదేశింపుడని ఆవ ష్షవు డడుగగా శ్రీశై లేత్యాది 
కమును స్వామి చెప్పెను. ఈశ్గొకపితిపాద్యు డెవడని వైష్షవు 
డుగగా దక్షిణదివ్యదేశములలో సీకతడు కాన్సించునని చెప్పి 
స్వామి అంతర్హాన మొందెను. ఆవ వైష్ణవుడు అశ్లోకప౦ తిపాద్యు 


సరుగగోరి, ఏ రుత పచ్చి అచట తట అందరు దివ్య 


స౦ఏబంధాను సంధానమునకు పూర్వము, అశ కమును అనుసంధంచు 
టను చూచి, ఆశ్చర్యపడి వారిమూలమున గురువర్యుడు మణవాళ 
మహాముని శ్రీరంగమునందున్న టైెరిగి, అచ్చటికి పోయి గురు 
వర్యుని సేవించి, జరిగినసంగతి చెప్పి, వారిని ఆశియించి. పంచ 
సంసా రాదిహితంబుల నొందిరి, కందాడై యజ్ఞన్‌ క౦చికిపో వు 
దారిలో ఇరుంబిఅప్పా తండి9చేత నుపచరింపబడి కంచికిపోయి 
చేరి ఉడయవరులు. అభిమానించిన శాలక్కణరుతీర్థము తెచ్చి తిరు. 
మంజన కైంకర్యమును కొంతకాలము చేయుచుండి. అప్పాచ్చి 

యణ్లనుకు ఆకై ౦కర్యము నొసగి శ్ర పెరంబుదూరికి పోవ నిశ్చ 

యి౭చగా నొకశ్రీముఖము వచ్చినది. అధికకాలమైనది గాన శ్రఘర 
ముగ రావలయునని ఆచార్యులు ఆజ్ఞాపించి యుండుటను. చూచి 
వారు. శ్రీ పెరంబుదూరిదిక్కు నకు సస. మొనర్చి. శ్రీరంగము చేరి 

ఆచార్యులకు. యాత్సాక మము నంతయు జెప్పేరి. ఆసమయ 
మున రామానుజదాసరును తీర్థయాత్ర) ముగించుకొ నివచ్చి రి. వాన 
మాషులలో కార్యదర్శి గా. నుండవలయునని వానమామల రామానుజ 
జియ్యురు.ను.. పంపుమని జాబురాగా మణవాళ మహామునులకఈ వారిని 
బంపనిష్టములేకపోయినను కార్యము పెద్దదిగాన నెను చెప్పినపుడు 
రావచ్చు నని చెప్పిపంపిరి. పిమ్మట. ఈ కలు వమ ధురయాతఏకు 
బయలుదేరగా మహాబలి ఆహ మతు. రాజు. వారిమాహాత్శ్య్య 
ఘును విని శిష్యుడాయెను. ఆరాజు దివ్యరత్న ఖచితమైన పల్లకిని 
సమర్చించి గురువు; డానిలో కూర్చుండగా తానును ఆపల్లకిని 


నముజవాళమపహివుమనులు 1987 


జరుగవలయు ననియు, నేనొక శిష్యడనుగ వినవలయు ననియు 
ఆజ్ఞాపించి ఒకసంవత్సరకాలము విని శాత్తు మొరదినమున వారు 
వారు కానుకలు సమర్సి ంచుటకు కాచియుండగా ఒకచిన్న బాలుడుగ 
అందరిని తోఏసికొని ముందుకు పోయి_ 
శ్రీశై లశదయాపాత9ం ధీభక్సా్యదిగుణార్లవమ్‌ | 
యతీండిపరివణం వందే రమ్య జామాతరం మునిమ్‌ 1 

అను తనియను చెప్పి అంతర్జాన మొందెను. అది గ్రంథి 
'సమాప్మిల రంగనాథు డిచ్చిన బిరుదు. పరమాత్మ శిష్యభావము 
వహించి వందనపూర్వకముగ తనియను చెప్పుటను ఎల్లవారును 
చూచి ఆశ్చర్యమొంది స్వామియే యని తలచిరి. నేటినుండి నూట 
యొనిమిది దివ్యదెశము లందును దా౦9విడ వేదపారాయణారంభము 
నకు ముందుగ నీ తనియను భక్రిపూర్వకముగ అనుసంధీింపవల 
యునని రంగనాథుడు ఆజ్ఞాపించెను. కందాడై అల్లన్‌ భార కయొడ్డకు 
ఒకబాలుడు పరుగెత్తుకొనివచ్చి ఒకచీటి నిచ్చి పోయెను. ఆమె 
ఆచీటిని సభకు పంపగా అందులో త్రీశై_లేశతనియన్‌వారాయబడి 
“యుండెను; . అళగర్‌ సన్ని ధీలో నొకమహానుభావుడు మణవాళ 
మహామునులవిషయమున నొకమందిశ్లోకము 'లభించవలయునని 
కోరి. సేనమొడలియార్‌ సన్నిధిలో పా్ఫర్థించుచుండిరి. ' తిరుపతిలో 
బిహ్మోత్సవము న స్వప్నములో లభించిన శ్లోకమును ఆశ్రీవైష్ష 
వుడు విని అల్లే వాసికొని తెల్లవారి విచారించగా ఎవరును తెలియ 
దనిరి. ఇది, భగవద్యాక్య మని అయన భావించెను. మణవాళమహా 
మునుల కాలక్షేపానంతరము శ్రీరంగ భక్రభాలకరూపమున వచ్చి 
తనియన్‌చెప్పి పోవుటకు ముందేవైష్షవు డొకడు, ఉత్తరదేశము 
పీక్కు దివ్యదేశయాత)చేయుచు బదరికాశిమము చేరి నారాయ 
ణునికి అనేక విధముల శ్రై0ంకర్యములు చేయుభుండగా స్వామి 
పృనన్ను డై. స్వప్నమున సేవయిచ్చి యేమి కావలె ననెను, శాకొళ 


186 ఆచార్యులచరి తం 


నురియొక రెదుర్కొని వచ్చి తిరుముంజన తీర్థమును సీసికొనిపోయి 
తిరుమంజనము జరిపించిరి. పీరు మిగుల భయపడి, అపరాధిని, 
వాసనదశీవ్యములు చేర్చ కయి తిరు మంజనము జరిగెనుకదా యని 
చింతించుచుండగా, ఇన్ని దినములకంటెను నేటితీర్థము విశేషవాస 
నతో గూడియు౦డె నని అచ్చటివారు చెప్పిరి. అదెట్లు సంభవము? 
కు ఆచార కపుభావ ము ను వినుచు. వచ్చినందున ఆలస్య మైన 
దని వారనగా ఆపిభావమే యింత పరిమళమునకు కారణ మని 
.అచ్చటివారు చెప్పిరి. అట్టిపథావము గలవారని తోడనే ఆశ౦ 
యించవలయునని తలచి వారు శ్రీరంగమునకు వచ్చి మణవాళమహా 
మునుల నాశంయించిరి. మరల ఆ చార్యులు తీర్థయాత్రకు బయలు 
దేరి కంచికివచ్చి గరుడ సత సునిల్‌ అచ్చట అప్పాచ్చి యార గ్రా 
అనువారిని అనుగ్రహించి అచ్చటనేయుండ నియమించి స్ట 3 
శ్రీరంగమునకు పోయి అచ్చటికి అప్పాచ్చియారజ్దను, పిలిపించి 
కంచి కలహమునకు చోటుగాన జాగిత గా నుండునట్లు నియమించి 
పంపిరి. పితివాదిభయంకరులను పిలిచి వారిని శ్రీభాష్యమునకు 
'అర్హముచెప్పనియమించి వారిని శ్రిభాష్యక ర్హనుగా అభి'షకించిరి. 
,ఇరుంబియప్పా అనువారు దినచర్య అను గ9ంథమును రచించి 
ఆచార్యులకు: పంపి వారిచేత పిలిపించబడి అనుగగహించబడిరి. 
ముణవాశమహామునులు. మరియొక శిష్యునిజూచి దీక్ష యెందుకని 
విచారించగా గర్భ దీక్షయని ఆయన చెప్పెను. దీక్ష తీసివేయుమని 
అచార్యు లనిరి. అతడల్సి చేసెను. తోడనే ఆయనకు పుతుిడు 
కలిగి పదిదినము లాయెనను సంగతిఇెలియరాగా వారిసర్వజ్ఞత్వ ము 
నకు అందరు మెచ్చు కొనిరి. 


మహాజ్ఞాతయైన మణవాశమహామునుల యొద్ద 'ముప్పతాయి 


రప్పడి వ్యాఖ్యానమును వినవలయునని తయ మ డొశజెంది 
మణవాళమహామునులమఠముకాక గరుతమండపమున పివచనము 


47 వుణవాళ మవోవం నులు 125 


మునులు చూచి “వఓశనకములారా! మీరు శ్రీ వచనభూషణమునకు 
అభికారులుకార గదా! డానికి అధీకారులై నవారే జగడమాడవచి యు 
నని చెప్పి ఆవై ప్లవుల అహంకారము తగ్గించిరి. ఒకనాడు మధ్ర 
ములో నొకమూల గోమయముతో శుద్ది పెట్టియుండిరి, ఇందుకు 
కారణమును మణవాళనుహామును అడిగిరి. మఠముయొకు 
గామమురై తులు వచ్చి. భుజించినందున శుద్ధి పెట్టి నట్లు కొందరు 
చెప్పిరి, అంతట మణవాళవుహామునులు  తమపుఠమునకు 
గాామము లనవసరమని వానిని రంగనాథునికి సమరి ంంలిర్‌, 
మటియు మిగుల ననుగగిహపాత యైన వంటమనిషి అహంకార 
ముతో భాగవతులు తెచ్చి యిచ్చిన కాయగూరలను నిరాకరించగా 
పముణవాళశమహామును లామెను ఆరుమాసము లాకై ంకర్యమునుండీ 
నిలిపి వేసి భాగవతాప చారమునకు శిక్ష విధించిరి. పెద్ద లొకరు తమ 
శిష్యులు నన్ను సేవించుటలేదని చెప్పుకొనగా వారు శిష్యులను 
విచారించిరి, 

ఆ పెద్దలు క వతారమువలేె నున్నారని శిష్యు అనిరి, 
అయిననేమి గతం గుణమును మాతంము గర్గిహించవల 
యును. దోషమును వెదకుట సరికాదు. సూకరమే అట్టికార్యమును 
చేయునని మణవాళమహామునులు చెప్పిరి. యుక్తియుక్తృముగను, 
శాస్రో9ో క్రముగను అర్థము చెప్పునట్టి వేదలప్పర్‌ అనువారు కొన్ని 
దినము లు మఠము వచలిపోవునట్లు చెప్పగా వారికి బదులు అట్టి 
వారిని ఏర్పాటు చేయవలయునని మణవాశమహామునులు తలచి 
యుండిరి. పిజవాది భయంకరము అబ్జన అనువారు తిరుమలకు 
వచ్చి స్వామిచెత తిరుమంజన కై ౦కర్య మునకు నియమింపబడీ 
'ఆకాశగంగలో తిరుమంజన. తీర్ధము ఎను. తెచ్చు చుండిరి. వారొక శ్రీ 
వై షవునివలన కాపు. నుల ప౦ఏభావమును. వమినుచు చు తీర 
ము స మెల్లగా తెచ్చు చుండగా సమయము మిన చిపోవుచున్న దని 


{84 ఆచార్యుల చరి త్ర 


ఒకరిని భార్యతో డ అపరాధమువలన నిగిహించి మరల సపరమాను 
గిహముచేత చేర్చుకొనిరి. ఇందుచేత కక్ష యేర్పడినది. ఒక 
నాడు కాల కేపములో వారిమాహాత్మ శ్రమును జూపించి యిట్టి జ్ఞా! 
కాబట్ట చేర్చుకొంటినని చెప్పిరి. ఇరుంబిఅప్పా ఆశియించి 
యుండుటకు శ్రీరంగములో అందరు నాశ్చర్యపడిరి, అప్పిళ్లా ధ్రేక్ర 
అప్పిశ్లాన్‌ అనువారు రంగనాథునిమాత? ము సేవించి పోవలయు 
ననియు, నుణవాళమహామునులను చూడబనిలేడనియు తలచగా 
వ. అనువారు మణవాళమహామునులతో జెప్పిరి. వారు 

మగోరవమును పాటించక వానమామలజియ్యరును రర అప్పి 
eh పిలిపించిరి. 


మణవాళముహామునులు విశేషాభినివెశముతో రంగనాథుని 
సేవించుచుండగా ఆసూయగొ rey ఉత్త మనంలి “ఎంత సేపు సలీం 
చుట ? బయటికి పొమ్ము” అని ధిక్కరించెను. వా రామాటలను 
పరసుసంతోషముతో మన్నించి-. “ఆహా! బయట న నేకులు కని పెట్టు 
కొనియుండుటచేత ఆయపచారము నకు తాను పాతు౦డు కాకూడ 
దనియే శ్రీరంగనాథు డిట్లు చెప్పించెనని తలంచి యింటికేగిర. 
రాతి9కాగా రంగనాథుడు ఉత మనంబి స్వప్న మున సాక్షొత్సరించి 
ఆయనను కొరడాతో కొట్టి, మణవాళశమహామునుల నాశయింపు 
ముని చెప్పగా అత డపుడే పరుగెత్తివచ్చి వారిపాదము లాశు 
యించెను. ఒకస్త్రీ మణవాశమహామునులను ఏకాంతమున చూచుటకు 
పోయి మఠములో నొకమూల దాగియుండెను. అపుడు వీరు తపు 
నిజరూపముతో (అనగా వేయిఫణములతో నాది శషుడు గ్రా విహ 
రించుచుండిరి. ఆమె భయపడగా మరల యతిరూపుడై దర్శన 
మిచ్చి స్వరూపజ్ఞానహీనులకు ఈబఐషయము చెప్పకు మని చెప్పి 
పంపిరి, ఒక్కనాడు మథఠథమునా ద నిరువురు వైష్ణవులు జగడమాడు 
టను, 'వారిప్రక్క పోట్తాడుచుండిన కుక్కలను నుణవాళమహా 


చంబజవాత మహామునులు 128 


ది. అసూయాపరులు కొందరు మణవాశమహామునుల మఠ 
మునకు నిష పెట్టగా వారు పరవుశాంతమును వహించి యుండిరి. 
పనిచేసి నవారిని శిక్రింప యత్ని ంచగా భగవత్సంకల్సము 
లేనిదే తృణమైనను కదలదుగాన షా దోషములేదని వారిని 
విడిపించిరి. మణవాళశనుహామునులు ఆతతాయులబఎషయ మై 


|] 
% 
(0 


ఉిఫారసుచేయగా రాజు వారి శమదమాది సదుణసంప శ్తికే మెచ్చి 
వారి నాశియించెను. మణవాశమహామునులు తమ్మాశియించిన 
యింకొక వారహ్మణుని ద్వారా దివ్యదేశములలో అనేక కైంకర్య 
ములను జరిపించిరి. ఇరుంబియప్పా అనువారు శ్రీరంగమునకు 
పోయి అబ్లన్‌ తిరుమాశిగకు వచ్చి చెరి మణవాళమహామునుల ఆశ్రమ 
మున కితెంచి వారిప౦సాదమును యకియన్నమని నిరాకరించి 
ఊరికిపోయిరి. మరుదినము ఆరాధ్యడై వమైన చక౦వర్తి తిరుమగ 
నారును ఆరాధించుటకై చందనమాల్యాదులను లీయబోగా శక్యము 
గాలేదు. అందుచేత ఆరగింపుచేయలేక తానును ఆహారము స్వీక 
రింపక పండుకొనెను. ముణవాళమహామునులు ఆది శేషభగవానుడు 
గాన వారివిషయమున అపచారపడినందుల క్రై మన్నింప వెడుమని 
శ్రీరాముడు స్వప్నమున చెప్పిపంపిరి, ఇరుంబీయప్పా అనువారు 
మణవాళమహాసునులపొడము లాశ9యించి వారి దాసకోటిలో 
చెరి. మణవాళశమహావు:నుల దినచర? శ్రవషయము న జం 
మున కందాడై అణ్లన్‌ నొదలగువారు ణమ హీ మునీశ్వరాః: సూర్య 
దయమువలన బా హ్యాంధకారముమాత ము పోవును. హృదయ 
మందలిజికటి మీరు నిద౦లేచినగదా పోవును అనియు, నీటి 
యందున్న కమలము సూర రశ్శిచేత వికసించుచున్నది. కాని 
మాహృ దయకమలములు మీరు లేవకయే వికసించ వనియు సుప 
క. నిదురలేపిన పమ్మట వారు నిత; పకర్మానుష్రానములను 

రుపుచుండిరి. కందాడై అన్లిస్‌ వంశములో చేరిన నాయర్‌ అను 


182 అచార్యులచరి తి 


రెన సరియే; లేనివారినిగూడ పంపుచుండిరి. అందుచేత 
సుణవాళశమహావు:నులు వానమాసములజియ్యరును సిలిచి తవుపీ 
మున గూర్చు ౦డబెట్టి స న సమాశష్నయణజవము చేయు డనిరి. 
ఆండపెరుమాళ్‌ విద్యాప౦వీణుడు. ఆయన శరణు పొందగా 
కందాడై అణ్లనును ఆశరియింపుడని వారితో చెప్పి నాకు పితినిధిగా 
నుండి ఉపదేశింపుమని అణనుతో చెప్పిరి. వుణవాళ పుహామునుల 
పుతుం9డగు రామానుజజియ్యరుకు పుతు)డు కలుగగా తాతపెరైన 
అళ గియ మణవాశ జియ్యురని సిరి ట్టు పునిరి. రెండవపుతుండు 
కలుగగా సెరియాశ్యారని స re యి ణి 
పరీిశిష్యపరంపరగా పివచనము న గ 
మణవాళమహామునులు నంద అభివూనవమ 
చేత రంగనాథుని ట్ట తిరునగరికిపోయి నమ్మాళ్యార్లను 
సేవించుకొనుచు కాలక్షేపము చెప్పుచుండిరి. ఆచార్యహృదయ 
నును గింథమునకు వునముచెష్పునట్టి అర్థము చాలదు. పెద్దల 
వలన చక్కగా విననలయును అని తలంచి తీర్ణయా తి శై వెడలి 
మార్గమధ్యమున తిరునారాయణపురమునందుండు తిరునారాయణ 
పురతాయి అనువారిని సంధించి వారిని పిలు చుకొనివచ్చి ఆగ9౦థ 
మందలి సకలార్దములను ష్‌ వ ప )తిపంయోజసముగ వందన 
మొనర్చిరి. ఆ పెద్దలకు దెవరాజులగి పేరు. గౌరవార్థము. తిరు 
నారాయణపుర తాయి. అని వ్యవహరించుచుండిర. వారు పురథఖ 
తిరు నారాయణపురమునకు పోవునంతలో అసూయాపరులు వారి 
సొత్తునంతయు ఆక్రమించి సన్నిథిపరము చేసిరి. ఆసంగతి తెలిసి 
హోర. మిగుల సంతోషించి పరమతృప్పి పొందిరి. భోజనమునకు 
వెరుమార్గము లేనందున ఆసన్నిధిలో తిరుమాలాశై ౦కర కము 
చేయుచు. జీవించుచుండిరి. ఈఅసూయ ఆకాలములోగూడనుండు ట 
చేత పికృతిసంబంధముయొక్క మహిమ యెట్లిదో తెలియు 


46 కుణవాళశమహామునులు 121 


ఆయనను ఆశ9యింపు డనెను అని చెప్పగా అదేమని అజ్లనుకు 
యాచన గలిగెను. తహవుగొరవము పాటించి మణవాళవ:- హాముని 
యొద్దకు పోవ సిగ్గుపడెను. పెద్దపెద్ద శ్రీవై ష్లవులు దివ్యపరికాశ 
ముతో మిద్దెమిదినుండి వచ్చి పదిదెబ్బలుకొ ట్టి మిద్దెమీదికి పిలుచు 
కొనిపోయినట్లును, మళవాళమహామునియును చేతితో దెబ్బకొట్టి 
“నేను ఆదిశేషుడను ఉడయవరులను; నన్నాశయింపుము, అని 
సట్లును, మహదాచార్యులగు కందాడై అబ్బన్‌ అనేకశిష్యులతోశ 
శరణాగతిచేసి యెల్లాశరియించునది అనినట్లును, నీవు మొదలి 
యాండాన్‌ వంశస్తుడవుగాన మన్నించెదము; నిన్ను మన్నింవ 
కుందుమాి” యని మణవాళశమహామునులు చెప్పి నట్లును కందాడై 
అణ్లను స్వప్నముగని కనులుదెఅచి ఏమియు కానరాకుండగా 
తమతో జేరినవారితో స్వహ్నవృత్తాంతము తెల్పిరి. అందరు సరి 
యనిరి, కందాడై లక్ష్మణా చార్యులను పెద్దలు హోవల ' దనిరి. 
కందాడై అబ్దను వాదిమాట వినక అ నేషశిష్యులతోడ పోయిరి, శుద్ద 
సత్త్వము అజ్జస్‌ అనువారును చేరిరి. అచ్చటికి పోయి అహంక 
రించకుమని se అణ్లనుకు బుద్ధి చెప్పిరి, ఆయా! అందువలననే 
మీకు శుద్ధసత తమని పేరుకలిగెను. అడుగడుగునకును చెప్పు 
చున్నారు" అని అన్లను ఎల్ల వారితో డ పోయి మణవాళశమహామును 
అను శరణుపొంది హక్‌ సల్పు డనగా నాల్లవనాడు 
చేసెద మనిరి, మణవాళమహామునులు అణ్జనును ననే 
పరిక్షించి సమాశ9యణము చేసిరి. ఇంకను కి కొందరు విద్యామ 

చేత ఆశియింపక చెడుచున్నారని స్వామి వారిని, స్వప్నములో 
లేపి కొట్టి ఆశ్పియింపు డనిరి. వారిమనసున దూరి దర్శనమిచ్చి 
చెప్పగా వారెల్లరును ఆశియించిరి. ఇట్లుండగా కాలము చాల 
కుండెను. ఉభయ వేదాంతములను పంవచనము. చేయవలసి 
యుండెను. సమాశయణము చేయవలసియుండెను. “భక్రిగల 


120 అభా రు అంచ రి త్ర 


అని తలచి కింది వై; పున స్నానమాచరెంప గా వారిలోవలి అజ్ఞానము 
మ్‌ wes జ్ఞానోదయ మాయెను, జ్ఞానములేక తిరుమంజనము చేయు 
చుంటినని తిరునుంజనఅ ప్పొ అనువారు. శరణు పొందగా వారికి 
పుహామునులు సమాశగ9యణము చేసిరి. గోవిందప్ప దాసరప్పన్‌ 
అనువారు అనేకశిష్యులతో నుండిరి. వారుశరణు పొందిరి. శ్రీవచన 
భూషణవమునున ది గొప్పగింథము, దానియం ద నెకములైన అర్ధ 
విశేషము లుండును. మణవాళపుహామునులు దానినిపంపచన న 
చేయుచుండగా పెవారు తమ మతాభిమానమున్తు పంశాఖిమాన 
మును విడిచి చేరిరి. మణవాళమహామునులు వాడుకప౦కారము 
భిక్షకు పోగా నొకనాడు వర్షమధికముగ నుండెను. తమపాదుకలను 
ఒకయింటిఅరుగునోరగా విడిచి తాము అరుగు నెక్కిరి. కందాడై 
అల్లనే వంశములో చేరినహ రాయింటివారు. వారిభార్య పాదుక 
లెత్తి కడిగి కీర్ణమును పో9క్షించుకొని తుడిచియుండెను, మణవాళ 
పుహామునులు సంతోషించిరి. ఆమెకు ఆనందము గలిగెను. ఆమె 
పుణవాశమహామునుల స్పర్శ తగిలిన జలములో స్నానమాచరించిన 
తిరుపుంజన అప్పాయొక్క కూతురు. ఆమె జరిగినసంగకిని 
తండి9తో చెప్పుకొ నెను. నీవు నాకంటెను భాగ్యముగలదానవు. 
నాకే జ్ఞానముగలుగగా నీకు కలుగదా అని చెప్పి ఆమెను పుణవాళ 
సుహామునుల సన్నిధికి రహస్యముగ పిలుచుకొనిపోయి వారితో 
ఎన్న ఐంచగా వారు సమాశరయణము చేసిరి, ఈతిరుసుంజనఅప్పా 
కూతురు కందాడై అణ్లన్‌ అనువారి పినతండి9 భార్య. వారా మెచేతి 
సషసాదము నొక తిరువధ్యయనదినము న భుజించగా జ్ఞానము 
గల్లెను, కందాడై అణ్బన్‌వద్దకు ఒక స్వా మివచ్చి నేను సుణవాళసుహా 
మునికి కూర నిచ్చి తిని, వంటవారు దానిని పక్వముచేసి వారికి 
పెట్టిరి. నేను స్వామినిసేవింప సన్నిధీకి పోయితిని. సామి 
చేయినె_్తి అదిశేషునిజాూపి ఈయనగదా మణవాశమహాముని, 


సంహ హారము నూలు 179 


సీవు ఆయనవద్ద నేర్చుకొనుము, నేను వారియందు పూని చెప్పె 
దను. కలియుగముగాన వారిద్వారా చెప్పెడనని యతిరాజులు 
స్వప్నములో చెప్పగా వుణవాళమ హాసు:నులు కిడాంబినాయ 
నారుతో చెప్ప మీయిష్ష మేనునగా నాకును స్వప్నము వచ్చెనని 
చవారనిరి, మణవాళమహామునులు కిడాంబినాయనారు చెప్పగా విని 
రాతిరి ఒకపర్యాయము  గంంథముచూచి వేయిముఖములతో 
అర్ధ్థముచెప్ప నారంభించగా వినినవా రందరును నాయనారుతో 
చెపిారి. నీ వెవరో నిజము చెప్పుమని ఆయన యడుగగా ఆది 
శేషుడ నని పీరు చెప్పిరి. ఆరూపము చూపువుని ఆయన అడుగగా 
ఈయన చూపెను. నాయనారు భయపడీిరి. దేశదేశములనుండి 
యెల్ల వారు ను వచ్చి యాయన చరణారవిందములను ఆశ9యించి 
కృతార్జులెరి. 
మణవాళమహామునులు వ్యాఖ్యానమండపమున వ్యాఖ్యా 
నము చేయుటకు చేరిరి. మణవాళనుహామునిని నేనే యని రంగ 
నాధుడు చెప్పగా అందరు వచ్చిరని కొని? పగంథములం దున ది. 
చారు మరల స బోయి స్వామిని సేవించి శ్రీరంగము చేరిరి, 
వారికి సూతకము వచ్చెను. స్వామిని సేవించుటకు లేకపోయిన 
యని సన్నా్యసము స్వికరించిన ఈయాటంక ముండదని అటే 
రః శఠగొపజియ్య రు నడుగగా వారు సన్న్యాస మిచ్చి శర 
గ్‌ పజియ్యరు అని పెట్టిరి. అళగియవుణవాతన్‌ అని పాది: 
తనపేరు పెట్టుమనెను. వల్లవరాయమఠము అను పేరుతో నొాకపుఠ 
మెర్చ్పరచిరి. మణవాళమహామునులు అందుండిరి. మణవాళమహా 
మునులు పాతఃకాలమున నదిలో, స్నానమాడుచుండగా తిరు 
ముంజనఅప్పా లేక శ్రీ శ్రీ తీర తాతన్‌ అనువారు ఆసమీపమున స్నాన 
మాచంించు నుండిరి, జ జ్ఞాన మేమున్నది ? ఎటులై నను ఇరు 
వుఠము చేరుదుము, వారి స్పర్శపొందినవలము నామీద ౩ పడుగాక' 


స 


178 ఆచార్యులచరితి 


చార్యులయింటినుండి షా. వడక్కు కిరు వీథిపిళ్ళ 
యింటికి పోయిరి. పళ్ళలా కాచార్యుల తః లగు అళ గియ 
మణవాళ ప్పెరుమాళ్‌ నాయనా చార్యులకు నమస్కరించిరి. మణవాళ 
మహావతుని అబ్లనుతోడపోయి క ప్రార్ధించి, మరల వారి తిరు 
మాళిగకు పోయిరి.  ఈయూరకి, నాకు గౌరవము గలుగును గాన 
నీవిచ్చటనే యుండుసుని రంగనాథుడు ప్రీకితో సుణవాళమహా 
మునులను అడుగుకొనగా భగవంతుని కం ర్రనచేత వారచ్చట 
కొంతకాల ముండిరి. పత పులక యనువారు హి విషయమున 

సరిగా వర్పింప లేదనియు, అందుకు తగుకార్యము చేయవలయు 
ననియు వానమామల జియ్యరు మణవాళ Sn we CEs a చెప్పగా 
వా రాఎషయమును మున నుంచుకొనియు౦డి వానమామల 
జియ్యరునకును, ఉత మనంబికిని వికోధ మేమో యని తలంచి 
వారిరువురను పిలిచి సే హముచేసిరి. నాబుద్ధికి అట్లు ఏరా ధప 
తోచెను అనుకొని వానమామలజియ్యరు గురునాజ్ఞచేశ నుతృమ 
నంబితో స్నెహముగ వర్తించిరి, న ఖే. తిరుపతికి 
పోవలయునని తోచి స్వామి నడుగగా పొమ్మవెను. వారు తిరు 
కోవలూరికి పోయి తిరుపతి చేరిరి. శ్రీనివాసుడు పెరియకేళ్‌ 
వినింిజియ్యరు స్వప్నమున పహక్యక్షమై నాకొండలలో నొకయోగీ 
శ్వరుడు పరుండి యున్నాడు. పాదమునొద నొకరు పొకాశించు 
చున్నారు అని చెప్పను. ఆయనసంగతి చారించి తెలిసికొని 
నుణవాళమహామునులను మర్యాదతో పిలుచుకొనివోయిరి. వా 
రచ్చట కొంతకాలముండి కొండదిగి గోవిండరాజులను సేవించి 
ఉడయవరులకు కన్నతల్లియైన భూతపురికి (శ్రీ పెరుంబూడూరిక్సి 
వచ్చిరి, అచ్చట నాల్గుదినములుండి కాంచీపురికి బోయిరి. తృ ప్పి 

టేక్ర మరల శ్రీ పపలాతూతే య. శ్ర భాష్యము నేర్చుకొన 
నెంచిరి, కాంచీపురమున డిడాంవినాయనారు అనవా రున్నారు 


ద 
ద 
వి 


49 నుణవాశనునోమునులు 177 


కష్టములని సన్యాసము స్వీకరింత మని జ్ఞానమున క్రై అంగసన్య్యాస 
మును సూారకరి౭బిరిం వారు మణవాళవహామునులదగ్గరనే యుండగా 
వారికి ఇంటిచింత, బాధ కలిగెను. అందువలన ప్రాకు సన్యాసము 
స్వెకరించి గురువును విడువకుండిరి. వారువారు సంస్కృత 

దా9విడ వేదాంతములను దెలిసికొనునపుడు సదా వినుటకు లేదే. 
సన్యాసము తీసికొనిన బాగుగ నుండును అని వారికి తోచు 
చుండెను. మణవాళ మహామునులు ఆళ్వారు తిరునగరిలో నుండిరి. 
రంగని దర్శించుటకై శ్రీరంగమునకు పోయిన బాగుగనుండునని 
అచ్చ టికి పోయిరి. పోవుమార్గమున ఆళగరుసన్నిధికి వచ్చి అచ్చట 
స్వామి కనిపించకపోగా రావలయునని మంగళాశాసనము చేసి 
థాష్యకారు లుండిన స్థానమగుటచేత నచ్చట కొన్నిదినము లుండు 
నట్లు తలచుచున్నాను, అనుగంహింపు డని పా్రొర్టించిరి. నేను 
విడిచి పోవుచున్నానని తలపకుడు, రామానుజులు ఉన్న స్థలమున 
నుండవలయునని యిష్టము అని శ్రీరంగమునకు పోయిరి... ... 


మణవాళమహామునులు శ్రీరంగమునకు హోగా సన్నిధికి 
అధికారిగనుండిన వ్‌ తిరువూలెతంద పెరుమాళ్‌ భట్టర్‌ అనువారు 
వారని తమయింటికి పిలుచుకొని పోయిరి. ముప్పత్తాయిర ప్పెరు. 
కర్‌ అనగా ముప ప్పృత్తాయిరగింథము ను పెంచితినే అని పిశం 
పీంచిరి. రంగనాథుని సన్ని ధికి పిలుచు ఏకొనిపోయిరి. వారు అచ్చ 
టచ్చటికి పోయి వచ్చు నపుడు పిళ్ళలొ స వచ్చిరి. 
ఆయన చేసిన గింథములేకదా అందరికి నేత కరములు గ నున్నవి! 
రంగనాథుడు ఆపిళ్ళలోకాచార్యులను నిటుల ప9శంసించిరి. “కరతి 
మించినవసువు లేదు. నే నెవరు ? నన్ను చక్రవర్తి తిరుషుగనారు 
(శ్రీరాముడు) పూజించలేదా ? అపుడు సంతోషపడినట్లు ఈ పిళ్ళ 
లోకాచార్యులు ఆరాధించగా సంతోషపడుచున్నాను. " శ్రీరంగము 
నాకు వాసస్థానముగ నేర్ప ఉనే” యనిరి. పిమ్మట అట్టి పిళ్ళలోకా 


స్ట సు BE 
{ib ఆచార్యుల చ తర 


eal నీ ది అవి D2 ఇదీ Aina 
అఆవ*తం జాన మేతేన జానినో నితఃవెరణా । 
ఖ ళా బ్రా వీడ” 

ఇ అవి అహ గా జీ న్‌ా లో 
కామరూపెణ కౌంతెయ క్ట ను [1 


అను భగవ వద్దీత ఏఅథధ్య్యా, రఫి శాత 3 పక సతు సంపాదించు 
టై కోరుదురు. విద్యను దంవ్యము గ్‌ Safes భాంహ్మణావ 
మానము చేయుదురు. విద్య అ అందుకు ఉపయోగపడుచి న్న ay 


ఈఓ 


ర్‌కి ఈడువడరు. కామము అట్లుచేయుచున్న ది. జ్ఞానులకు అది 
శతుివు. కాన అనావశ్యక మైన శాస్త్రములు చూచుచుండి కాలము 
$ర్గపుచ్చరాదు. సకలశాస్త్రములును వేదాంతమునకు ఉపయోగ 
పడవలయును. కావున సంస్కృతమున శ్రిభాష్యమును, [దావి 
నున hw ఉంచ: కొనుము. ఇతర శాస్రములతో 
పా౦ద్దుపుచ్చవలదని 3 క్రీశై లెశులు శిష్యునితో చెప్పి . వైశాఖమాస 
కృష్టపక్షమునందు అష్టమినాడు పత పుపతళతిన; మణవాళవుహా 
పని వారిస్థానమున ఉభయవేదాంతపివ ర్త ర్హకులై యుండిరి, 
సంస్కృతమునకు స్వాభావిక ముగనే మాధుర్యము గలదు. ఉడయ 
వరులే అట్లు చెప్పిరి. దారివిడము కష్టము. అర్థము తెలియనందున 
ఎల్లవారికిని నమ్మాశ్వారిమీద అవిశ్వాసముగ నుండెను. మణవాళ 
షి కరకు దివ్యపబంధము లకు అర్ధము చెప్పగా బని 
“అబ్బాః ఇది వెదమునకంటెను హెచ్రైైనదని యెల్లవారును తల 
చిర. అపుడే ఆపిబంధములకు వన్నె హెచ్చెను. పూర్వాచార్యుల 
పిబంధములకు వ్యాఖ్యానములు చేసి అర్థము చెప్పగా జనుల 
కపుజే పూర్వాచార్యుల మహిను తెలిసెను. పేరియొద్ద అ నేకు 

పివచనము వినుచుండుటను చూచి మరియు నచేకులు క్ష! 
యించిరి. వారిలో అళగియ వరదర్‌ అనువా రొకరు. ఆంగి 


స 


సన్యాసమనగా జ్ఞా జానభకి కివైరాగ్యము అతో సంసారము. వ్యర్థమని 
తోచి స్వీకరించు సన్యాసము. అంగసనా్యన కనగా జ్ఞాసము 
కలుగుటకు మునుపే సన్యాస స్వెకారము . అళ గియవరడర్‌ ఇంట 


వంణవాళమహాషమునులు {45 
అదె చూచి యతీంద్భివవణులు అనగా యతీందు9Yలయందు విశే 

ముగ భ క్రీకలిగినవారని గురువు పేరుంచిరి, ఎల్ల వారికిని క 
నీకు అధికముగ నున్న దనిరి. నుణవాళశనుహాముని యతిరాజవింశ 
తిని చేసి గురువునకు చూపగా మిగుల బాగుగ నున్నది, సీపేరు 
'సకు తగినట్లు చేసితి వని వారు శ్లాఘించిరి. నేను చెప్పినది విని 
యతిరాజులయందు భ క్రికలిగి మఠముకట్టి ఉడయవరులకు ఉత్సవ 
ములు చేయుచున్నా డని త్రీశై లేశులు కకత మంది తత త 
ఇష్టమైన కూరలను. స్వయముగ కి కొసి పంపుచుండిరి. ఇది అపచార 
మణవాశమహామును లనగా “నాయనా! నీవంటి పదార్థము 

బర్పడకుండినగదా మేముఅన్ని కార్యములు చూతుము. సీవేర్పడి 
తివి. ఇక అర్భ్బావిగ్యహముతో మాకు పనియేమి 1 అని గురువు 
కూరలు పంపుచుండిరి. ఇక నీవే స్వామియనిరి. యతీందు9లట : 
పరివణులట మనకు భ క్రియుండలేదా ? కూరలుపంపుట యొకటి 
అని యితరశిష్యులు తిటుకొన నారంభించిరి. గురువు మవసున 
' నుంచుకొని అందరిని రప్పించి ఉభయవేదాంతము లను మణవాళ 
పుహామునులచేత చెప్పించి యాయన గొప్పవాడని వారికి తోపింప 
' తేసి అట్టివాడని తెలిసియే కూఠల పంపితి మనిరి. ఇట్లుండగా వారి? 
' పుతుడు కలిగెను. పేరేమి పెట్టుదు నని గురువు నడుగగా నాకిష్ట 
న మ! పెట్టెదవా ? రామానుజు డనునదే నా కిష్టము అని వారు 


| 


_ వెప్పిరి. పిమ్మట రామానుజజియ్యర్‌ అనుపే' రుంచిరి. మణవాళ 
మహామునులు అనేక గింథములకు వ్యాఖా్యనములు, అనేక 
ప౦ బంధములు వారిసిరి, తిరువాయ్‌ మె: శిపిళ్ళ కు ఉపాధి కలుగగా 
వారు చింతించిరి. ఏలయని శిష్యు అడుగగా నాకు పిమ్మట రామా 
నుజసిద్దాంతమును సరిగా చూచువా రెవరని వారనిరి. నను పికి 
శిష్యుడే నున్నానని మణవాళమహాముని చెప్పిరి. మనుజులు సకల 
శాస్త్రములను తెలియుదురు, 3 


174 ఆచార్యులచరి త్ర 


చూచి మాట్లాడు దునో, మాట్లాడరో అని తలచువారితో ఈయనయే 
ముందుగ మాట్లాకుదురు. సకలపొణులయందును స్నేహముతో 
నుందురు. రాముడు పురుషమోహనుడై జనదృష్టీ చితాపహరుడై 
యుండిన టుండిరి, ఆయన సులభుడై యు౦డీనను ఇతరులకు 
'వారి సమీపమునకు వచ్చుటకు భయముగ నుండును. ఇట్లు 
రామునివలె సకల కల్యాణగుణములతో గూడి చందుYనియట్లు వృద్ధి 
పొందుచుండిరి. వేదాభఖ్యాస మాయెను. సకలవిద్యలను అతి 
త్వరగా నభ్యసించిరి. అన్నికళలును చేరునా యనిన చందు౨ని 
యెడ చేరినట్లు దినదినమునకును చేరెను. సకలవిద్యాప౦వీణు లై రి, 
' శేషుడు వరల నవతరించుటకు, ఏర్పాటుచేసిన శ్రీరంగనాథుడు 
అపహరింపబడి అచ్చటచ్చ టనుండి వేంకటేశ్వరునిచెంతకు చెరెను. 
ఆస్వామిని సేవించిన చాలు ననిపించదు. ఆహారనిద౦9లు తోచవు, 
ఆయనలో ఆకర్షణశ క్రి యున్నది. బిహ్మకు, ఇక్వెకునకు తిరువా 
రాధన. ఆస్వామికి తనయూరికి పోవలయునని తోచెను. సెంజి 
కోటరాజు గోపణరాయడు తనయూరికి తీసికొనిపోయి కొన్నిదిన 
"ములు తిరువారాధనలో నుంచుకొని యెల్ల వారి క్రమమును పాటించి 
స్వామిని శ్రరంగము చిర్చెను. తురుష్కులు ఆకరమించినందున 
“స్వామి పోయియుండి గోపణరాయని పేరిరేపించి వచ్చి చేరిరి. 
' సుణవాశనుహామునికి వివాహము చేసిరి. వారు విద్యాభివృద్ధి కై 
_ గురువు నాశియించబి3. ఆళ్వారుతిరునగరిలో తిరువాయ్‌ మొళిపిశై ఇ, 
శీశై_లేశులు, తిరుమలై ఆశ్వాన్‌ అను మూడు పేరులు గలిగిన వారిని 
శరణుపొంది తాము నేర్చినది సరిపరచుకొని దివ్యపష బంధములను 
తెలిసికొనిరి, నసచ్చిష్యుడని ఆయన సకలము చెప్పగా. ఉభయ 
' వేదాంతులై రి, గురువగు శ్రీశై లేశులు ఉడయవరులను పిజష్ట చేసి 
నాలుగువీథులను గట్టి వీరి ముఖ్యము, మూలము, వీరిని విడువ 
' రాదు అని చెప్పగా మణవాశమహామునికి మిగుల భ కి కలిగెను. 


ఛి 
[క్ష 
0 


£4 _ మణవాశమ మహామునులు Te 
దలచి యోచించుచుండి యెవ్వరును కను, హతాముతతను షుని 
విలిచి “నాయనా: నీవు ముందు ఉడయవరు రులై ఆవతరించి 
ఘనకార్యములు చేసితివి. మరియొకసారి భూలోకమునకు సహోయి 
ఆసిద్దాంతమును వృ ది చేసిన బాగుగనుండు” ననెను. శేషు డు భగ 
వంతునిమాట విని, పారియాజ్ఞను శిరసావహించి తా లకు, 
ఉడయవరుల గరింథములకు" రంగుపెట్టదలచి, ఆహా! టులే 
పోయెద నని చెప్పి నమ్మాళ్వారి స్థాన మైన కురుకానగరము రన 
ఆశ్వారు తిరునగరిలో మణవాశమహామునియై అవతరించిరి, కలి 
యుగము 872 సం॥ శాలివాహనశకము 1290 సాధారణ సంవ 
తరము తులామాసము శుక్త పక్షము చతుర్ధి మూలానక్ష క్షతిము 
గురువారమున అవతరించిరి. రమ్యజామాత లేక ఆశగియ మణ 
వాళన్‌ (అనగా అందమైన అల్లుడ కం) అని వారినామము, మూలా 

నక్షతమునకు ఆపేశేల కలిగె ననగా మణవాశనుహాముని అవ 
తరము పిపంచముననుండు సకల పా౦ణికో టులకును క్షేమ 
కారణ మాయెను. అందుచేత దాని కాపెరు. bee 
ఘాందలి మూలా నక్షతిసు అంత శంష్టమై సద అయే జగ 
దభ్యుదయమునకు మూలము. వారికి వారితం కధ మేమి పేరు 
పెట్టుదమని యోచించి బహుసొంద ర్యవంతుడుగ నుండుటనుచూచి 
క అని తలచి అభిరామవరాధీశులని పేరుంచిరి. తల్లి, 
సోదరుడు అశిశువును శిక్కిల్‌ కిశారమనె :పు. ఊరికి పిలుచుకొని 
పోయిరి. అన్నపాాశనము, చౌలము, ఉప పనయనము మొదలై నవి 
చేసిరి. అవతారమైనను రాషుక్చ ష్టులకు చేసియుండలేదా ? "అల్లే 
తండిరియగు త తాతరణ్ణన్‌ వాహ శణులకు ఉచితమగు సంసా గలము 
అను సరియగు వేళలలో వీరికి చేసిరి, ఆయన సౌశీల్యము, 
. సువృద్భా వము, గాంభర్యములతో గూడి పర నియ టుండిరి. 
నొశీల్యము అనగా లఎల్లవా రితో గలసి మాట్లాశట. పీ రు ₹గొప్పతనము 


{72 అచార్యులచరి తరి 


భట్ట రనిరి. వారిట్లు అ నేకగింథములు చేసి లోకో ద్ధరణాళ్ళ మై లక్ష్మీ 
నారాయణులను 'ఆశియించుటకు మార్గము కల్పించి దాంవిడము 
నను చేయదలంచిరి.  తిరువాయ్‌ మొళికి తిరుక్కురుగై ప్పిరాస్‌ 
పిళ్ళాన్‌ అఆరాయిరప్పడిీ వ్యాఖ్యానము చేసెను. ఉడయవరుల 
ఆజ్జచేతను, EI ఒంబదు (త) నాయిరప్పడి చేయు 
మనిచెప్పి, మ. నంజియ్యరుచేత గింథములు చేయించి 
భట్టరు పివచనము చేయుచుండిరి. ఒక గరింథమున ఆరు 
అపూర్వ అధికవిషయము లున్నవి. భట్టరు శారదా పీఠమునకు 
ఫోయి సరస్వతి చేత పరిశంసింపబడి అనుగిహము పొందిరని, 
ఉడయవరుల సన్నిథిలో నిలిచి నాకేమి వచ్చు ననగా వారు వేదాంత 
ఉదయనాచార్యులని పేరిచ్చి మాట్లాడిరని, ఆళపందారు సోత్రం 
మును విని కిడాంబిఆచ్చాన్‌పాదముల బడిరని, ఒకరు నెయ్యికి 
బదులు వేపనూనెను వేయగా భట్టరు చేయిపటి స్వ్యీకరించిరి, వారు 
ముక్కుపట్టుకొని వేయగా వీరిచేత పడగనే ఆనెయ్యికి సువాసన 
కలిగెను. శరణాగతి చేసిరి. తిరవాయ్‌మెళిని నంజియ్యరు పాడు 
మని కోరగా భట్టరు తాశబద్దముగ పాడిరి. మీరు పాడు డన నంజి 
య్యర్‌ పాడిరి. వీరు ఆకకరిశతక భట్ట రిట్లు ఆసేతుహిమా 
కల సాహ పంవచనము చేయుచు రామానుజసిద్దాంతమును నిలిపి 
నంజియ్యరును పిలిచి *నేను స్వన్థానమునకు పోయెదను. ఇక 
నాస్థానమున దింరుండుడు'” అని చెప్పి రంగనాథుని ప్రార్ధించి 
వై కుంఠము చేరిరి. 


సరదా అపంహా వసులు 


రామానుజసిద్దాంతము అపికతిహతముగ నడచును. వచ్చినను. 
పరుల మరియొకసారి దీనికి వన్నె పెట్టపలెనని. 
అనగా చక్క పెట్టవలయునని స్వామి తలచెను. కలియుగమునం 
దాయన అవతరించని కారణముచేత తపు అంతరంగుని - పంష 


భట్రరుచరితరిము 171 
టు 


అనగా ఎనిమిదిశ్లోకములు గలది. దానిలో నాలుగు తిరుమంత9 
మునకు, రెండు ద్వయమంతమునకు, రెండు చరమశ్షోకమునకు 
వ్యాఖా్యనముగ నుండును. రంగరాజ స్తవము, పూర్వో త్తరశత 
కము, శ్రీగుణరత్న కోశము_ ఇది అమ్మవారి పరమైన స్రోతరము. 
విష్ణుప త్నియైన మహాలక్ష్మి చరాచరపిపంచమునకు తల్లి. ఇట్లని 
యజుర్వ దము చెప్పుచున్న ది, అంతమాత9మున చాలదు. (టై 
సూక్తము శాఖోపశాఖలుగా వర్షించినది అని భట్టరు స్తుకింపగా 
““సర్వేశ్వరు డున్నాడు. ఆయనను స్తుతింపక నన్ను స్తుతించు 
చున్నావు, నీకు అభిమానము” అని రంగనాయకి అనెను, “అమ్మా; 
నాకభిమానములేదు. పురుషసూ క్రములో మొదటి అనువాకమున 
స్వామిని వర్షించి, రెండవఅనువాకమున రంగనాయకికి భర్తగా 
నుండుటచేతనే నీకీవైభవము వచ్చినది. ఆమె అదృష్టముకదా” 
అని చెప్పబడెనని భట్ట రనిరి, సీతాకల్యాణఘట్టములొ “రానూ! 
సిత నాగేటిచాలునుండి పుట్టినదని యోచింపకుము. ఆమె మిక్కిలి 
గుణవంతురాలు. నీవామెను పెండ్లాడు*మని జనకు డనెను. (పాణిం 
గృహ్హేష్వ పాణినా సుమంతుడు సీతనుచూచి ఈరామునికి ఇంత 
విశషమున్నదని తలచితిని. ఇంతపిభుత్య్వము వచ్చినది. ఈమె 
ఆచృష్టమే యని తలచెను. భట్టరు రంగనాయకిని “అమ్మా!” 
అనగా. “నిన్నుకంటినాి ? అని ఆమె యడిగెను. నీవు అమ్మ చేయు 
కార్యమును చెసెదవు. తండి9కి కొపమువచ్చి న వొగొట్టుకార్య పము 
తల్లిది. నీవాకార్యము చేసెదవు. వీడు మహాపాపియని స్వామి 
చెప్పగా అదియేగదా నాకు సరివడదు. పాపియగుటచేత నేగదా 
ఆశృయించినాడు. వానిపై కోపీంచనగునా ? పాపియో, దోషియో 
మిమ్ముదప్ప నిర్దుషమైన వస్తువును జూపుడు. బ్రహ్మాదులకు 
దోషము లేదా? అనుగ్రహింపుడు అని స్వామితో చెప్పి 
“వాయనాః రారా?” యని “కోవసమయమున రమ్మందువు” అని 


{70 ఆచార్యులచరిత్శి 


కొందరు సంధాకవందనమున కని హోొ్యుర్‌. భగవంతుని 
సేవించుచు, భగవంతునికథల వినుచ్కు థ్యానించుచు నుండు 
నపుడు కర్మలోపమని తేవరాదు. 


అను భగవద్దిత లెఅధా్య. 17కోకమున చెప్పబడిసట్లు నా 
విషయమున ఆసజెంది ఆనందించువానికి కర్మలోపము రావని 
కృష్ణమూర్తి చెప్పెను అని భట్టరు చెప్పగా, వారు కర్మలోపమము 
వమ్బనే యని శంకించిరి, ఎవడు కర్మచేయవలసిన కాలములో 
భగవద్విషయమున నుండునో వానికొరకు కర్మమును చేయుటకు 
ముక్కోటిమహర్షులు కాచియుందురని భట్టరు తెలిపిరి. అసూయా 
పరులగు ననేక విద్వాంసులు భట్టరుతో వాదముసల్పి యీయనకు 
సర్వజ్ఞలని పెరున్నదె; అన్నియును తెలియునా యని ఒకచోట 
గుంటచేసి యచ్చట పామునుపెట్టి టెంకాయచిప్పను మూసి 
యిం దెమున్న దనిరి. శ్రీరంగనాథుని శ్వతచ్చత$ మున్నదని 
భట్ట రనగా, పామున్నదని వారు పరిహాసము చేసిరి. “*మూఢు 
లారా ! మీకు తెలియలేదే; శెండా9ల్‌ కుడై యామ్‌” అని ఆళ్వా 
రులు సెలపిచ్చిరి. “నివాసశయా ్యసనపాదుకాంశుకో పథధానవర్షాతప 
వారణాదిభిః'” అని ఆళవందారులు సెలవిచ్చిరి. అనగా ఆది 
శేషుడు స్వామికి గృహము, పడుక్క సింహాసనము, పాదుకలు, 
పీతాంబరము, దిండు, గొడుగుగా నుండును. అందరును 
స్వామికి శేషభూతులే. ఆదిశేషభగవానుడొక్కడే ఏయేసమయము 
అందు ఎల్లెట్లు చేయవలెనో అట్లు చేయుచు శిషుడనబడుచున్నాడు. 
మీరు పొమని తలచితిరి, ఆపాము శ్వేతచ్చత9ముగా నుండును. 
చూడు డనగా వారికల్లే తెలిసెను, భట్టరు కొన్ని గ9ంథములు 


అ అల 


రచించిరి, సహస్రనామ భాష్యము, వష్ణుపూజాకరిమము, అష్షశ్లోకి 
తయ 


43 భట్టరు చరిత్రము 189 


వేదాంతమును ఉపదేశించగా వాడు అంచరిక6లటెను హెచైపన 
శిష్య డాయెను. 
వ్యవసాయా త్మికా బుద్ది రే కేహ కురునందన । 
బహుశాఖా హ్యననాశ్చ బుద్దయోఒవ్యవసాయినామ్‌ fi 

అనుభగవదీత 2ిఅధ్యా. 41శోకమున చెప్పబడినట్లు వేదము 
వెయితల్లులకంటెను అధికవాత్సల్యము గలది. సాత్తి(క, రాజస, 
నావముసు లను మూడుతరగతులవార్‌కి తగినట్లు చెప్పుచున్న ది. 
భట్టరు వేదమందలి అంశమును చెప్పే విషయప౦ఏవణుడని విడువ 
రాదని చూపిరి. ఒక శ్రీవైష్షవుడు భట్టరునుచూచి యేమి వాగ్గోరణి! 
మిమ్ము ఉడయవరులని చెప వచ్చును. మీపూర్వజన్మవుణ్యమని 
సోత్రము చేసిరి. అపుడు శిరయాచ్చాన్‌ అనువారు భట్టరుయొ క్క 
అభిపారియము నెరిగి లేచి మీరట్లు చెప్పకుడుు వారియందు 
పం వేశించి చెప్పువారు రంగనాథు డనుకొనుడు. అచ్చటచ్చట 
స్వామియుండియే జరుపును అనిరి. కూర తాళ్వారు శిష్యుడగు తిరు 
వరంగతృముదనార్‌ అనువారు రామానుజనూతృ ందాదిని చెసి 
ఉడయవరులకు చూపగా వారు మెచ్చు కొనిరి. ఆయన భట్టరు; 
కూరతాళ్యారు పుతుండు. నేను మాత౦ము కానా ? ఇది విద్యా 
వంశము. నాకాయన విచ్యనుపదేశించిన తండి). భట్టరు పుట్టిన 
బిడ్డ. అనగా కొంద రాసంగతి భట్టరుతో చెప్పిరి. దానిని విని శ్రి 
భట్టరు-అది నాతండిిగారిస్తోతిము. అయనకు గౌరవమున్నది, 
నేను న్యాయపంకార ము కొ డుకున్సు నాకలటెను ఆయనకు, తండి9కి 
సంబంధము అధిక మే. అయితే వారు తన్ను ప౦శంసచేసికొని రే. 
అది పొరబాటు. మనసున తలపవచ్చును గాని పైకి అట్లు చెప్ప 
రాదు అని భట్టరు శిష్యులకు చెప్పిరి. శ్రీరంగనాథునికి కోడెజత్స 
వము జరుగుచుండెను. ఆఉతవము సాయంకాలము పా9రంభ 
మగును, _ భట్టరును, శ్రీవైప్లవులును స్వామిని సేవించుచుంజగా 


గ్ర ఆచార్వులచరి త్ర9 


బీ 


న 


చేయపలఠెను అని భట్టరు ఆవె వై ష్టపస్వామికే కతపిరి; భట్టరు శ్రీపాద 
కర్గమును | ప్యకరింవనివారే లేరు. వారితల్లి ఆండాశమ్మయును 
వారికి తెలియకుండ స్వీకారము చేయుచుండెను. ఒకరువచ్చి 
యుత్తము శ్రీవై ప్లవలక్షణమును చెప్పుడని భట్టరు నడుగగా పివచ 
నము చేయుటకే కాలము లేకున్న ది. తిరుపతికి పోయి అనంతా 
శ్వాను నడుగు మనిరి. ఆయన వారి నడుగగా చెప్పిద ననిర, 
ఈయన నేచియుండిర. అనంతాళ్వారు ఎందరువచ్చినను. భోజ 
నము పెట్టి ఆ శ్రవైష్టవుల శేషపమును లంట ఇట్లు 


ఎనిమిది డినములు జరుగగా వచ్చి నస్వామి ఆ తకాముకోరిన సంగతిని 


డల] 


చెప్పుడని అనంతాళ్వాను నడిగిరి. ఎల్లవారును కాగా చెయితట్టవల 
యును. నేను ముందని యుండరాదు. ఇదే లక్షణపుని అనంతా 
శ్వాను తెలిపిరి, మిగుల విటుడుగా నుండిన యొక్కని భట్టరు పట్టి 
తెచ్చిరి. వాడు పతితుడు;. వానిని చేర్చ రాదని యెల్ల వా రగిరి. 
వానినే దిద్దవలయునని భట్ట రనగా వాడు వినడని వారనిరి.. సరి 
పరచెచను చూడుడని భట్టరు .వౌరితో చెప్పి, ఆవిషయపనణుని 
ఏకాంతముగా పిలిచి నేను పెద్దలగుట చెత నీసంగతు లన్ని యు 
చెప్పు నునగా చనవుతో వాడు తనసంగతులన్నియు చెప్పెను. 
అందుకేమని భట్టరు వానికి కామశాస్త్రమును చెప్పెను. వేదమున 
చెప్పియుండు రీతులను వానికి తెలిపి ఆపరికార మ నడచిన నది 
యొక యజ్ఞ మగునని భట్టరు తెలుపగా ఆవిషయమున తనకు 
తెలియని సంగతులను ఆయన చెప్పుచున్నా డని వాడు ముఖ్య 
కిష్యుడాయెను. వాడు విషయసుఖములను భట్టరు తెలియపరచి 
నట్లు, అనుభవించి తృపి పొంది మీరు వేదాంతులని తలచి 
యుండగా, నాకిట్లు చెప్పితిరి కదా యనెను. “నాయనా ! చెప్పె 

దను వినుము, నీవు అనుభవించుచుండునది సుఖముకదా ! ఇది 
యంతయు నశ్వరము, ఇంతకంటెను హెచ్చుసుఖమున్నధని 


భట్టరుచరి. తర ము 167 


చాలదు. నం సా మారాధించిన భగవన్ముఖోల్లాస మగును, 
వివచనమే పెద్దది. కర్మానుష్టానములను వదలరాదని 
మ. భట్టరనిరి. మన యోగ్యతకు తగినట్లు చెయ 
వలయు నని చూపిరి, 
ఒక శ్రీవై ష్టవస్వామి భట్టరును చూచి భగవంతునియందు 
భకి కలిగి తనా. కుత తెలిసియున్నది. దేవతాంతరము సంగతి 
మ అనిరి, 
కామై పైపై రృ తజ్ఞానాః పిపద్య గెఒన్యడేవతాః 
తం తం నియమ మాస్థాయ ప౦కృ త్యా నియతాస్స్యయా Il 
అను భగవద్గీత 7అధ్యా. 20వశ్లోకము మొదలు శ్రీక్లోకముల 
చేత ఇతరదేవతల  నారాధీంపరాదనియు, 9 అధ్యాయమున 
సర్వము నేనే యనియు కృష్ణమూర్తి చెప్పగా “కృష్ణా ! అన్ని 
యును నీవే యగు వన ee నేల ప దల అర్జును 
ఉడిగెను, 
రమే ప్యన్యదేవతా భర్తా యజ నే కా | 
కేఒపి ప! కౌ నయ యజన్త్య్యవిధీపూర్వకమ్‌ ॥ 
ను భగ॥ 9్రిఅధ్యా. జిలిశ్లో కవ కున అన్యదేవతారాధనమః చేసి 
“ను [ చిన బే యగును. అది జ్ఞానపూర్వ కము కాదు 
అని స్వామి చెప్పెను. యాగము చేయునపుడు ఇందార్గియస్వాహా 
ఆనవలెను గాని కృష్ణాయ స్వాహా అననగునా యని యాగాది 
సత్కర్మములలో జ్ఞానవూర్వకముగ చెప్పవలెను ఇందా9దులు 
భగవంతునికి శరిరభూతులు. మనము నొకొత్తుగ స్వామి నాశ 
యించలేము గాన వారిద్వారా యీయవలయును. స్వామి 
సారాంశమును భుజించి పిప్పిని మీరు భుజింపుడని వారి కీయ 
అల నర. శకస ఇంద్భవరుణుల కీచ్చు ఆహుతీని వారు భృత్య 
భూతులై స్వామి కిత్తురు. ఇట్లు తెలిసి: యజ్ఞాది' కీర్భ్యములను 


166 అచార్యులచరి త్ర 


దుడు వచ్చి బిడ్డ యెచ్చట యని యడుగగా వా డధికప౦సంగి. 
శంటనుండడు, ఊఆరంతయును తిరుగుచుండును అనెను. “ఆహో; 
మేము పరబ్రహ్మ మని అల్లాడుచున్నా మే. యమనియమాదుల 
చేత శిమపడుదుమే. అట్టివానిని నిట్టనుచున్నా డె. ఇది అతని 
తప్పుకాదు. అధికస్నేహముచేత గౌరవము తగ్గును” అని 
నారదు డనెను. అల్లే తిభువన వీరదేవరాజునకు భట్టరుమీద 
గౌరవము తగ్గి “రెపు మరు? .చూయిళటికి పండెంండు గంటలకు 
రండి” యనెను. “నేను రంగనాథుని సన్నిధికి తప్ప మరియొకని 
యింటికి వత్తునా ** యని భట్ట రనగా అదేమి : నేను పిభుడను 
కదా యని రాజనెను. రంగనాథుడు దక్క ప౦భు వెవడు ? మటిీ 
యిట్టితలపు కలుగరాదని భట్టరు ఖండించిరి, భట్టరు ఒకనాడు 
సన్నిధికి పోయిరి. నంజియ్యరు పల్ల కిపట్టుట, శిష్యబ్బృందము 
చుట్టియుండుట, రంగనాథునికి పుతు9డై యుండుట అను 
విశేషములను చూచి కొందరు అసూయపడి భట్టరును పట్టతోకొ ట్టు 
నట్లు ఏర్పాటుచేసిరి. అ నెకులమధ్యయుండిన భట్టరును కొట్టిరి, 
ఇంత అధికగొరవముండుచోట నన్నువూడ కొట్టుస్ట్రలము ఉన్నది 
కవాః ఇందుచెత నేను చేసియుండు స్వల్పపాపములుకూడపోవును 
అని భట్టరు శిష్యులకు బోధించి వారిని కోపించుకొనవల దనిరి. 
వారు ఆశ్చర్యపడిరి, ఇటు క్షమాగుణము చూపి ఆగుణమును 
వారికి బోధించిరి. ఇట్లుండగా సోమయాజి వచ్చి శరణుపొంది 
తిరువారాధనకరిమము నడిగెను. మూడుగంటలకాలము పట్టునట్లు 
తిరువారాధనకరిమము నుపదేశించిరి. భట్టరు తిరువారాధస చేయు 
నపుడు చూచిన బాగుగ మనసునకు పట్టు నని తలచి సోమయాజి 
వారింటికి పోగా. భట్టరు ఆయిదునిమిషములలో తిరువారాధన 
ముగించి వచ్చిరి. ఇదేమియని సోమయాజి అడుగగా నాయోాగ్య 
తకు ఒకనిమిషము చాలును. నీయోగ్యతకు మూడుగంటలు 


42 భట్టరుచరి తము 165 


కావున వాడు నాకు భట్టరుతో సమానుడు. ఆట్టివా డు భాావతాప 
చారముచేత తస చిక్కెనె. భగవద్భక్తు ce కాగరూకులై 
మెలగుడని యముడు తనదూతలకు చెప్పియున్నాడు. ఖభాగపతాప 
చారుడగు వినిని యమదూతలు  పిలుచుకొనిపోయిద యని 
యాండాళమ్మ చెప్పి పొర్లి పొర్షి యుడ్చెను. _ పిశైపిళ్ళి 
యాళ్వారు తిరుక్కోవలూరికే పోయి వీరసుందరబం౦హ్మ రాయని 
మరణమును భట్టరున కెరింగించి మీరు శ్రరంగమునకు రావల 
యును. నేను ఎచ్చట నైనను ఇల్లు కట్టుకొనెద నని చెప్పగా వారు 
శ్రిరంగమునకు వచ్చి మునుపటివలే ప౦ివచనము చేయుచుండిరి. 
ఇట్లుండగా అమ్మణీయాళ్వాను వచ్చి భట్టరును సేవించి మీరు 
మిగుల పెద్దల ని విని దూరమునుండి వచ్చి తిని, అధికముగ 
వినుటకు లేదు. సంగిహముగ దెల్పుడు అనెను. భగవంతుని 
సట్టుట కష్టము. భాగవత శేషభూతుడుగా నుండవలెను. అనగా 
భగవంతునికంటెను తదీయశేషత్యము అధికము. భగవంతుని 
శిష్యశిష్యు డనుకొనవలయును. ఒక్కభీజముచేత నెన్నికొట్ల 
నుర్భ)వృక్షములు పుట్టుచున్నవి ! పరిణవము ఒకశబ్దము. దాని 
యందు సకల వేడశాస్రము లుండునట్లు భాగవత శెషేత్వ మేర్పడిన 
అన్నియును ఏర్పడును. (కులశఖరులును దాసుడ. నయె్యదనని 
ఏడంతస్టులు తగ్గించి చెప్పుకొనిరి నమ్మా శ్వారులును అల్లి చెప్పిరి. 
క సల | ఏడంతస్థులు తగ్గించి చూపవలె ననిరి. ) కావున 
ప ప్పది “యని 'భట్టరు తెలిపిరి. వీరశిఖామణీ 
వల్లభరాజు అను ప్రభువు శరణుపొ ందగా భట్టరు -విభిషణ. శరణా 
గతిని దెలిపి అంగములతో కూడిన Jere నివరించి శరణా 
గతియే గొప్పదని శరణాగతికి. గౌరవము . కలిగించిరి. అతనిని 
పంపగనే తి9భువనవీరదేవరాజు.' అను పరిభువు శరణుపొంద గా 
భట్టరు అనెక శా ప్రములు. ఉపదేశించిరి... వసుదేవునియొద్దకు శార 


పక తస ము తక సందెహింపరాదు. కరుణానిధికి కవ 
లా? “ 
కలుగదా యని భట్లరు సారాంశమును గ్గీహించి శిష్యులకు తెలిపి 
న్‌్‌ 
అచ ఏకే సుఖముగ ఆరాతిరి గడపి ఊరుచేరిరి. 
|| 


త్‌ 
భ కెయుండెను. అతడు పాఠ%ఉకారము కటదలచి కూరత్తాళ్వారు 
జావ తో 6 జాలి 
శిష్యులగు పిశైపిక్ళియా శ్వారు గృహము పాఠకారము కటుటకు 
ఆటంకముగ నున్న దనియు, కాన వారియింటిని పడగొటవంయ 


౭ 


ననియు అనగా ఆయాళ్వారు భట్టరుతొ చెప్పిరి. మునుపు తిరు 
మంగై యాళ్యారు పారకారముగట్టునపుడు తొండరడిప్పాడి ఆళ్వారు 
మయొకగ తిరుమాల కట్టడమును విడిచి క ట్టి యుండలేదా ? మీరును 
బశ శ్రపిశ్ళెయాళ్యారు ఇరు గృహమును విడిచి కట్టుడని భట్టరు చెప్పగా 
పాంకారసుు సూటిగ నుండవలయునని హా హాప్‌ వినక 
యొక్క ఇంటిని కొట్టించెను. అందుచేత కలహము ఏర్ప డెను, 
భట్టరు రాజదౌర్దన్యమును సహింపలేక ఈయూర నుండరాదని 
తిరుకో జవలూరికి మ ఠకర స్వామివిశె షముచేత నిదారహారములు 


౮ 
గ్‌ 
న్‌ 


లేక దినదినము శుష్క ౦చి పిచ్చిపట్టిన ట్ల టుండిరి, ఒక శ్ర్‌వై ష్షవుడు 
వారిరాక నెరిగి వచ్చి గం నమ్మాళ్వారు యొక్క తిరువిరు 'త్రమునకు 
అర్హహము చెప్పుతని అడిగెను. నాకు బుద్ధి స్వాధీనములో ఠేదు, 
అందుచేత చెప్పుటక కాదని భట్టరనిరి. చెడు అర్థము గ్రహింప 
వచ్చితినే యని వారనగా భట్టరు నంజియ్యరును చెప్పు మనిరి. 
వచ్చి నవారు అర్థమును తెలిసికొని పోయిరి, కూర త్తాళ్వారు శిష్యు 
డగు విరుసుందరరాజు అవచారముచేత చచ్చెను. భట్టరుత ల్లి 
ఆండాళమ్మ అతని మరణము నెటింగి యేడ్చెను. ఎల్లవారును 
వానిమురణమునకు సంతోషించుచుండగా మీరేల దుఃఖించు మన్నా 
రని శిష్యు లడుగగా న్‌ పరమానుగ౦హ పాతు9లైన 
నాభర్తకు అతడు శిష్యుడు, విద్య నేర్చిన శిష్యుడు పుతుండుకదా! 


భట్రరుచరితం ము 169 
అ 


సంజియ్యురు కదలకుండిరి. తెల్లవారువరకును అట్లే రీతి ల; 
"కేవల భ_క్రిమాత౦ము చాలదు. జడమైన శరీరముకూడ కార్యము 
చేయవలయునని వారట్లు ఆచరించి చూపిరి. పిమ్మట వారు. సేతు 
యాతిచేసి వచ్చునపుడు పాదిరిగుడి యను గ్రామమునకు వచ్చి 
చరిరిః అచ్చట బాిహ్మణుల యిండ్లు లేవు. వేటకాం డురి-డిరి, 
ఆచ్చట గిలువవలసివచ్చి ఒకని యింటివాకిట కూర్చుండిరి.. భట్ట 
రును గొప్పవారని తలచి యొకడు మంచమునేసి వారిని పరుండు 
మానము -దనిపోద నెవరై నను పరుండియుందురు గాన మాకిది 
వలదని భట్టరనిరి. ఆవేటగాడు ఆరాతి)ియే కొఫిత్త మంచము చేసి 
సమర్చింపగా వానిభ క్తికి మెచ్చి పరుండిరి. భట్టరు వేటగానిని జూచి 
“ఓరీ ! నీకేమిపనియని యడుగగా మృగములను హీంసించు 
వాడను. ఇల్లే బగితుకవాడనని వాడనెను. నెడేమి చేసితివని భట్ట 
రడుగగా, నేడుపోయి అనేక మృ గములను. చంపితిని. బక 
కుందేటిపిల్లను పట్టి దానిని చంప యత్నించితిని.. దానితల్లి నా 
కాలు పట్టుకొ నెను. కనుత దానిని. చంపక విడిచితిని”” అనను. 
భట్టరు నంజియ్యరు మొదలగు శిష్యులను పెలచి. వేదాంతములో ని 
ఒకసంశయము .తీరెను. మీకు చరమశ్లో కము. . ఉపదేశించితి నె. 
దానియందు మీకును, నాకును.. సందేహముగ నుండెను, వ. 
పాపవః ఎ చేసి కాపాడు మనిన స్వామి కాపాదునా [1 శరణుపొంధిన 
శుచునా ? యని తలచితిని. వీనికి చదువులేదు. శరణాగతుని 
కాపాడవలయునని తెలియదు. వీని కాలిమీద బడిన కాపాడునని 
కుందేలు ఎబుగదు. అది ఐదంగములతో గూడిన శరణాగతి 
చేయలేదు. ఒకపా౦ణివచ్చి భయపడి కాలుప 
న్వభావముగల వీ వడ్ల విడిచెనే ! మతి భగవ 
Mout ఐదంగములతో శరణాగతి చేసిన . కాపాడడా 
పెను. మీరును నమ్ముడు. చరముక్షోకమున చెప్పినది సత్యము, 


కుటుకొనగా హింసించు 
6: హక . 
తుడు 


162 ఆచార్యులచరి త 


మ చేయుచున్నాము, చేయుదుము, 
కా కాకోరిక కలుగుట న్యాయము. పుణ్యులు వారట్లిల 
తలపవలయు ననగా పాపితో నొకక్షణము చేరినను పాపము కలు 
గును. అనేకులు పాపులు పుణ్యతీర్ధములందు స్నాన మాచరించి 
తవు పాపమును వదలి ఆనీటికి దోషము కల్పింతురు. మహర్షులు 
దానియందు స్నానమాచరించి నీటికి మహత్వము కల్పింతురు,. 
శాలదుడు: గంగకువోయి యెల్ల వారును స్నానముచేసి సంకల్పము 
చేయుచుండగా తానట్లు చేయక గట్టున నిలచి “గంగా ! నమస్కా 
రవము పోయెవ” నని "పోవుచుండెను. గంగాదేవి యకనిని ' బిలిచి 
“అదేమి ? స్నానము చేయక పోవుచున్నా” వని యడుగగా 
అరా ము రక రాములు చేసిన పుణ్యము కలదందురు. 
వానిలో మోక్షష-- అది నీదర్శ నము చేతనే కలుగును. 
గన్ను దర్శించితిని. మోక్షము లభించెను. అందుకు మీది ఫలము 
క ఫలములేక స్నానమేల చేయవలయును ? అని పోయితి” 
నని నారదు డనెను. “నారదా: 'మీరు చెప్పినది మిక్కిలి 
యు శ్రమే; మటు స్నా నముచేయ నపసరకము: లేదూ మీరుస్నాన 
మాచరించినగదా నాపాపము పోవును ? నిత్యము వేల సంఖ్యలో 
నుజులు సంకల్పము చెప్పి స్నానము చేయుచున్నారు. నన్ను 


పరిశద్దురాలినిగా చేయుటకు స్నాన మాచరింపు పు”. డని గంగాదేవి 
చెప్పగా ని నారదుడు గంగాస్నానము చేసె సెను... ఈసంగతి వాయు 
పురాణములో మాఘమాహాత్మ్యమున నున్నది. ' ఈవిధముగనే 
సేతువు అనేక సంవత్సరముల వరకు మాప హాత్మ ్యషరుతో నుండ 
వలయునను తలపుతో భట్టరు సేతుయా తకు వెడలిరీ, నంజిీ 
య్యర్‌ సదా శుశూరిష చేయుచుండిరి. భట్టరు నిదివచ్చు చున్న 
డని నంజియ్యరు ఒడిలో 'పరుండిరి. రాశ్రి9 ఆయెను. అప్పటికి ని 
వారు లేవలేదు. తొడను 'కదలతించి తినేని వారు నిదిలేతురని 


న 


Gh 


41 భటరుచరితము 161 
రు 


జయింపణగలుగుట శరంగనాథుడు, ఉడయవరులు, కూ "రతాళ్వారు 


ఎంబారుల కృపచెవనే. ఇట్టివాడు నాకు శిష్యుడై నిలిచెనే : 
ఇదియే గౌరవము. ఇదివరకు జరిగినది కాదు. ఉడయవరులు, 
రంగనాథుడు అనుగహించినది స్వాభావికము. ఇదే కూగ సవమ 
అని భట్టరు సంతోషించి ఆశిష్యుని చూచి “నాయనా ! యిటు 
రమ్ము అని గట్టిగ కౌగిలించుకొని నాకు ఇందరు శిష్యులు 
స్వఎతము కాదు. నీవు శిష్యుడవై నిలచుట నాఖాగ్యము. నీవు 
నాయతిఐ, అస్మద్య తివి. నంజియర్‌ అని చెప్పి “నాయనా ! 
ఇచ్చటనే వాసము చేయుచుండు మని ఆ తరు వచ్చిరి. నంబి 
యర్‌ శుశూరష చేయుచుండిరి. దినడినమునకు నైష్షవదీక్ష 
యొక్కి పత భట్టరు చెప్పినదానికిపిన ఈయన వ్యాఖ్యా 
నము చేయుచుండిరి. పాంచీనవాసన మరచి పూని వెదకి వ్యాఖ్యా 
నములం జేయుచుండిరి. వర్షాకాలమున చందు౦డు పరికాశించడు, 
మేఘములు పోగా ముందువలె పరికాశించును. ఆల్లే నంజియ్యురు 
పమెఘావరణముచేత అట్లు అద్వ్వైతిగా నుండిరి. అదిపొగా బుద్ది 
పశ పళ ప౦కాశిం చెను. ఒకనాడు భట్టరు పియా ణముకాగా 
ఫంజియ్యర్‌ పల్లకి పట్టిరి. నేను గురువైనను మీఆశమము 
పెద్దదిగాన మీరు పట్టరాదు అని భట్ట రనగా' నాకు ఆశమము 
పెద్దదిగాదు. కాషాయము గొప్పకాదు. గురుశుశూరిష కావల 
యును. అందులకు విరోధమైనచో నీగుడ్డలు వలదు. బ్రహ్మ 
చారియో, గృహస్థుడో, వానపిస్టుడో, సన్యాసియో ఎట్లుండినను 
జ్ఞానమునకు గౌరవము కలదు. పరమాచార్యులై నన్ను వైష్ణవుని 
చేసితిరి అని గురునికి ఉండు గౌరవమును తా మాచరించి చూపిరి 
భట్టరునకు సేతుయాతY సల్పవలయునని తోచెను. వారి 
కట్లు తోచుటకు కారణమేమి ? సంతానము కలుగవలయునని 
కో ర్మెయా, లేక పాపక్షయము కావలయుననియా ? మనము 


[గ్ర0 ఆ చా రుల 2 త్ర 


మా వవదాసునకు జానము సుుదిరిను, అట్టివారిని విడచి 
పోయి వారికి నశూర్తిష చేయుట 
ముఖ్య వము. వారు రావలదనిరి. పోవుటకు కారణ మెర్పడిన 
చాలును అని తలచి యుండిరి, వారు హ౨భ _కిపరాయణులై 
యుండిరి. జ్ఞానభ డీ కి పై పై రాగములు ముదిరి ఆచార్య శుశు శూంషను 
గోరుచు వైష్తవారాధనము చేయుచుండి యొకనాడు స్నానమునకు 
వత. 2 మాధవదాసుయొక్శు ఇరుపురుభార లు ఎవరది విచా 
రించిరి. సాపాటుకు నచ్చి తిముని వారనగా ఆయన స్నా నడఃఃనకు 
పోయి యున్నారు, పొండి అనిరి, ఆవైష్షవులు మాధవదాసను 
దగ్గరకు పోగా నిచ్చట కేల వచ్చితి రని ఆయన అనెను. వారు 
సంగకి చెప్పిరి, అటుపిమ్మట వ మాధవదాసు భా భార కలనుజూతి లు 
శీీవైప్లవదాసులకు అపచార మొనర్చి తిరి. ఇల్లువిడచి పొండి” అని 
నెప్బే తను యా సెన్‌ మూడుభాగములు చస భార్యలు అప చార 
పడినను అన్నవు క అల్లాడరాదను తలంపుచేత వారికి చెరి 
యొక భాగ మిచ్చి, ాడవభాగమును ఎత్తుకోని శీ9రంగసబునకు 
పోయి భట్టరు పరర రుంనిర ఏ ఇను అచ్చ టనే యుండు 
మంటిసో అని భట్ట రనగా నాకు సంసారమున సరిపడలేంని 
మాధవడా” సనెను. “సరి; నీవు ముందే వచ్చెద నంటివి. నేను 
వలదంటిని. కారణము కల్పించుకొని వచ్చి తివి” అని భట్ట గ్లో 
జెనని మాధవదాసు చెప్పెను. “నాయనా: యేమో ఆలువుగల 
_జగడమున కేమి ? ఊరు చేరును" అని భట్టరనగా మీవలెనే అనే 
కులు అందురు. అందుచేత మన సెట్ల గః నో కా కాన సన్న్యాస మెస 
గుడు అని మాధవదాసనెను. “సరి; వైరాగ్యము గలిగె నని విధి 
పరకారము. సనా షశ్రనమిచ్చికి, మాధవదాసు సనా ససివేషముతో 
_భట్టపనకు  . అంజలిచేసి పక్కన నిలువగా భట్టరు 
చూచిరి. ఆహా! యేమి విద్య, యెంత ధనము ఇట్టివానిని' నేను 


ఊడ య నవారు లు 159 


నె నపజయ మొందుదునని తలంచిలిని* అనెను. ఎల్లవారును 
చూచి ఆశ్చర్య మొందిరి. అంజలి చేసిరి. “ఓహో ; నీ వోడితివా ? 
నెను కొన్ని సంగతులను చెప్పగా వినవలయునని వాదించికివా ? 
అంజలితో నేను చెప్పుదానిని వినుము” అని భట్టరు ఉభయ 
వెదాంతములను కు9మ్మారింపగా వాన సంగ కలువలు. నను 
నెను మీయుపవ్యాసములచేత ఛిన్నసంశయుడనై తనని యాత 


డనెను, విద్యాగారవమును టూరు. మనకు. మరబికతాడు. "స 
తలంచియుంటిని. నేడుకదాతెలియని సంగతు లన్నియును తెలి 
సెను. నేను బృహస్పతినని తలచియుంటిని. నాపైవాడు ఈతడు. 
ఇట్టివారికి శిష్యుడను కావలయును. రహస్యవ-:గ కాదు అని 
తలచి. వేదాంతి జనులను చూచి “ఓ జనులారా! గేసియనకు 
శిష్యుడ నైతిని చూముడు” అని సేవించెను. భట్టరు వేదాంతి 
యొక్క శ్లైవదిక్ష తొలగించి శ్రీవైష్షవదీక్ష నిచ్చిరి. వేరుజన్మము 
వచ్చెను గాన వీడకువతె మాధవదాసని పేరు పెటిరి. భటరు 
(యె ee (ww 
అచ్చట కొన్నిదినములుండి మాధవడాసుచెత ఉపచారములు 
కొంది *బహుదినము లాయెను గాన శ్రీరంగమునకు పోవలయుి 
ననిరి, మిమ్ము విడిచి యుండజాలను అని వూధవదాసనగా 
“మీరు ఇచ్చట అ నేకులకు అన్నదానము చేయుచున్నారు. 
భ కియే ముఖము. ఇచ్చటనే యుండి వెషవారాధనము: చేయు 
అరి ఠి a 55 
చుండుడు" అని చెప్పి భట్టరు వారి నచ్చట నిలిపి శిష్యులతొడ 
శ్రీరంగమునకు పోయి రంగని సేవించి “స్వామీ! ఉత్సరు 
వాయెన్వే పోయి జయించి, వాదించి వై ప్లవదానుని చేసి వచ్చి తిని. 


\ 


మీయొక్క, ఆ చార్యుల యొక్క అనుగ9ిహమున అటు చేసితి 

వన్‌ ; 
_ ననిరి. ముందువలె అపితిహతశ్రీగా రామానుజసిద్ధాంతమును 
పఎవచనము చేయుచు అచ్చట మాధవదాసుని నిలిపి అచ్చటికి 


గురువై, యిచ్చ టికి శిష్యులై యుండిరి, 


158 ఆచార్యులచరి త్ర 


వేదాంతి యోచించెను. 

భట్లరు : వేదాంతీ ! వాదించుటకు వచ్చి తిని. 

చేదాం : ఏల ఈరీతి వచ్చి తిరి ? 

భట్ట : మీశిష్యప్రశిష్యులు వాదించెదరు. ఆరునెల 
పట్టును. నాకంత కక 1 లేదు. - కాన నిట్లు వాదథ్‌ 
వచ్చి తిని, 

సతర న ఏమి నీధై ర్యము "ఏమి సాహసము *. ఉఓయోాః 
నీది శ్రీరంగమాః నీవు భట్టరువా ? 

భట్ట : అదేల అట బ్రడుగుచున్నారు [ 

కేదార భట్టరునకుతప్ప అంకొకనికి నాతో మాట్లాడు టకు 
శక్యముగాదు. అతడై ననే నాతో తెగించి మాట్లాడగలడు. అవునా 

భట్ట: అయ్యా ! నేను ఆభట్టరునే, అల ఆల 

శ్‌ భట్ట రిట్లనగా వేదాంతి గొప్పవిద్వాంసుడగుట చేత వచ్చిన 
భాాహ్మణులకు అన భిక్ష, వీరికి వాదభిక్ష యిడియే భుజింప 
వలయునని తలంచిరి. ఇరువురును భోజనము సలుపకుండిరి. 
వాద మారంభ మైన అల్చ కా కాలముననే వేదాంతికి మీదియు క్తి 
స్ఫు రించలేదు. ఇట్లుకాకున్న బ్రాహ్మణుడు చెప్పి కతన... 
అని మెచ్చుకొనెను, భోజనమునకు వచ్చినవా రందరును మడత 
చూచుచుండిరి, ఈయర్గమును గొప్పవిద్వాంసులును చూచు 
చుండిరి, వేదాంతి కేమియు తోపక కేచి నిల్చి “అయా? 
ఒకవైప్టవుడు వచ్చి మీసంగతిచెప్పి సింహముకడకేగు ఏనుగుల 
వంటిది పతివాదుల గతి యనెను. అంతమాతపు: చాలదు. 
ఆయనతక్కువగనే చెప్పెను. మిమ్ము చూడగా జయించెదరని 
తోచుచున్నది యనెను. రంగనాథ రామానుజుల యనుగ9హము 
మీకున్నది. కావున నాకు తోచలేదు. నాసంశయములు తీరునని 
మీతో వాదము నారంఖించికిని, మీముఖము చూచినపుడే 


వు ప్రి? సో నం వ. 
రు 
ప న్నే ఆధ అస వా ఇ ప Ua ఇ క 2 
గలదు 1 వాడు శిష్య ౨ కావలయుసని భటరు రంగనాథునితో 


ద్వ 

జెప్పగా “ఆయోచన యేల ? నీవు కూరతాళ్వ్యారుల పుకు 
ea) 

నాతిముండినగదా భయపడపలయును ? నాపుతు' 

నిన్ను పంపి నేను రాకుందునాః: టు. బఎంచారుల 


a 
కూర తాళ్వారుల కప యుండలేదా ? అ స్వామి చెప్పగా వాది 
అవి త! 
యుద్ధమునకు సాయము; లెదు. మీరి గతి మతు వచ్చి జయింప 


జెసి రామానుజసిద్దాంత మును స్థాపింప పబయునని పార్లించి, 


వారియు త్రరువుపొంది ఉడయవరులతో జెప్పి, పుత్రక న 
అ నేకశిష్క్యులకో డను, జయబే! క పోయిరి. ఇట్లు పోయిన 
వాని దర్శ నము గాదు. వాడసే కశిష్యులను, పంశిష్కులను వాకిట 


నిల్చియున్నాడు. వారితో వాదించి లోపలికి సోవలసియుండును 
ఎట్టివాడు వచ్చినను వారితో వాదించుటకు రెండుమూడు నెలలైన 
పట్టును. వానిదర్శ నము కాకసోవును అని అచ్చ టీవారు చెప్పిరి, 


వానిదర్శ నము కావలయునే యని భట్టరనగా అతడు దనికుడు 
నిత్యము నిన్నూరు మున్నూరుమందికీ సత9ములో భోజన 


ద్ద 


వ యు! ఆసత౦మున భుజించు తారివలె పోయినచో ఆతని 


లో 


దర్శన మగునని వారనిరి. “మంచిది; కార్యమా ? వీర్యమా 
పిధానము ?* అని భట్టరు పుత్రక విడిచి చినిగినవ స్ర్రములు కట్టు 
కొని ఓటిచెంబెత్తుకొ ని సత౦మునకు పోగా వేదాంతి అచ్చట నిలిచి 

యుంజెను, భట్టరు రునిజూచి వేదాంతి “కూర్చు ౦డు” డనెను, భట్టరు 


ఫో ద్ర అట్లే నిలిచియుండిరి. 


గ 


5 


వేదాంతి : తూర్చు ండనికారణ మేమి : 
భట్టరు : నేను అన్న భిక్షకు రాలేదు, 
వేదాంతి ; ఏభిక్షకు వచ్చి తివి ? 

భట్టరు ; వాదభఖిక్షకు వచ్చి విని. 


156 ఆచార్యులచరితి 


భయపెట్టి తిని. వాని నెట్లయినను పట్టి జయింపవలెనని చెప్పితిని. 
ఒక వేళ భ్‌ ప ఫక్‌ మొందుదు నేమో యని అతడు 
వయపడెనని చెప్పను. 
లోకమున రామానుజసిద్దాంతము wr నడచు 
చున్న డని యెపుడు చెప్పవచ్చు ను 2 పితివాది లేనపుడుగదా ? 
మణియొకడు మిక్కిలి అధికు డున్నాడనిన గౌరవ ల్ల 
ఉడయవరులు, కూరత్తాళ్వారు, ఎంజారు, మజటీ నేను పర్పివచన 
చేసి ఏమిలాభము ? రామానుజసిద్దాంతమునకు విరుద్దముగ నొ 
డుండ గౌరవము లేదు. కాన వానిసంహారము చేసియే తీర్ణపా నము 
చేసెద నని భట్టరు నిశ్చయించిరి. భట్టరు Ro కు ఆ 
యదై్యైతిని జయిం చిర తీర్థ పాస ము చేయవలెనని నిశ్చ యించి 
శ్రీరంగపట్టణ మునకు బయలుదేరిరి. దుష్టనిగిహము, శిష్టపరిపాల 
నము చేయ నవతరించిన స్వామి రావణసంహారమునక్రై వాని 
యొద్దకుపోయెను గాని వాడు రాలేదుగదా; అట్లే పృహాదుడు, 
దౌంపది, గజేందు9డు మొదలగువారివద్దకు తానే పోయి రక్షీం 
చెను. ఈరితిగనే వానినిపట్టి జయించి. శిష్యునిగ చేసికొ నవలయు 
నని భట్టరు అ కిశీఘముగ బయలుదెేరిరి. శ్రీరంగనాథుని కృప 
యుండిన వానిదర్శన మగును; వాదము జరుగును అని. వచ్చిన 
స్వామితో జెప్పి పంపిరి. విద్వాంసునిశమ విద్వాంసు డెజుగును, 
వేదాంతి బాగుగ చదివినవాడు, గొప్పవాడు. శ్రీరంగనాథుడు, 
యతిరాజులు, ఎంబారు, రూరత్తాళ్వారులకృప. నాపై నున్నది. వాణిని 
వాదమున కేడ్వవచ్చు ను. అపజయము గలిగిన నెట్లు ? .'అంత 
కంటెను వాదముసల్పక శ్రీరంగమున నే ప్రవచనము సేయుచుండిన 
బాగు. భట్టరె వేదాంతితో వాదము సల్ప్సియుండిన ఓడించియుం 
డును అనుఖ్యాతియుండునని తలంచి ఆతండి3 లేడు, ఈతండి9ికో 
చెప్పికొనెద నని భట్టరు రంగనాథుని సన్ని థికి బోయెను. - వేదాంతి 


“ 
bh 


న్‌ 
ఇ 


139 
క్త 


ఫ్‌ 


Ux 


భట్టరుచరితి ము 155 
నేనుండలేదా యని నేదాంతి యడుగగా వారు మీకంటెను 
హెచ్చయినవా రనెను. ఆయనకు యోచన కలిగెను. “అయ్యా! 
వారికి వెదాంతియని బిరుదు. వేదాంతమును వారే చెప్పవల 
యును. అతడు శ్రివత్సచిహ్ను ల తనయుడు. శ్రీరంగనాథుడు 
అతనిని పుతుినిగా స్వేకరించెను. సకలశాస్తాిర్ణములను తత్త్వ 
ముగ నెటింగినవాడు, పరత ష్షవా? గేరిసరుడు. మీవంటివారలకు 
పైవాడు? అని సై దైష్ట్షవు డనెను. “అతనితో వాదించుటకు కాదా 
యని వెదాంతి యడుగగా వాదించవచ్చును. కాని తుద కపజయ 
మొందుదురు. సింహముతో పోరుటకు పోయిన ఏనుగుగతి యగు 
నని శ్రీవైష్షవు డనెను. నేనుగూడ అపజయమొందుదునా యని 
వేదాంతి యడుగగా నేను మరుగుగా చెప్పితిని. 
పోయిన అంతియే. అదేమి! యెందరో మహినుభావు 
యని అడుగుచున్నారు. కోపించరాదు. వారివలె బషహ్మసృష్టిలో 


(ik 


గ 
°8 


G 


(ar) 


Mh (౧ 
4 


సాక విద్వాంసు డుండడు. పంమాణపూర్వకముగ జెప్పుచున్నా 
నని వైష్టవు డనెను. ““ఈరదరితిగ చెప్పుచున్న వాడు విద్వాంసుడు. 
ఇతడు పూర్వము నన్ను జూచి ఆశ్చర్య మురిదినాడు. ఇపుడు 
ఆతడు మికంటె నధికు డనుచున్నాడు. పిమాణముగ చెప్పు 
న్నాడే, మనకాలమున నట్టి వై ష్షవు డొక డున్నాడా 1 అని 
వేదాంతి అచ్చెరువొంది లోలోపల భికిజెందెను. మరల అవైప్ష 
ముం ల తగ ఖనన కరిగి “రాజస్థానమంటి నె. మీరాశ్చర్యపడితి 6. 
అచ్చటికిపోయి చెప్పితిని. ఉడయవరుల శిష్యుడు, కూరత్తాళ్యారుల 
బిడ్డ యు నా డు. విరహమునొ ద్దకు పోవు ఏనుగుగతి యగు 
తరటిని. ప9ిమాణముగ జెప్పి తిని. ” అనగా ఆవిద్వాంసు డేసునెనని 
భట్ట రడిగిరి. మన ““అదై్యైతకోలాహలమున అట్లు శ్రీరం మున 
నొకడున్నాడా” అనెను. అతనికి లోలోపల భయము, తవు 
పరాకర్శిమాదుఐను, వాక్సాతుర్యాదులను, వాద. వై ఖంని తెల్సి అట్లు 


‘14 ఆచార రచారి త్న 


ఆదేముంచిసమయ మని ఎంభారు వైకుంఠము చేరిరి. కూరతా 
ఖ్యారు పుఠతుండై న భట్టరు తనతండి9, యతిరాజులు, ఎంబారుల 
యొక్క అనుగ9హము చెత ఉభయ వేదాంత పవ ర్తకులై రంగ 
నాథుని సన్నిథిలో రామానుజసిద్దాంతమును నిలుపుచుండగా ఒక 
వైష్ణవుడు దివ్యదిశయాతచేయుచు యదుగిరికిపోయి చెల్య 
పిళ్లను సేవించి యాతాషీకుమముగా శ్రీరంగమునకు వచ్చి చేరిరి. 
ఆయన భట్టరుగ్భ హమునకు వచ్చి భుజించి మాట్లాడుచుండగా 
మ రవరు ఎచ్చటినుండి వచ్చుచున్నారని భట్ట రడిగిరి. యదు 
గిరినుండి వచ్చి తినని ఆయనచెప్పగా విశేష మెమని భట్ట రడిగిరి. 
ఆయన తానుచూచిన సంగతులన్నియు చెప్పి నేను కొంచెము 
ని పెరు. ఒక్కావిద్వాంనునైన నుతింప లేదు. 


(0 


తడు జశ్రీచేత ధనికుడెయున్నాడు. పితిదినమును అనే 
కులకు అన్నదాన మొనర్చు ను. అక్షీ సరస్వతుల విలాసము వాని 
కున్నది. అదియొక రాజాస్థాన మె. నెనట్టి మాయావాదిని 
దర్శించి వాదించితిని. వానిని జయించుట నావ ల్లకాలెదు. ఇట్టివా 
డొకడున్నా డని మికు చెప్పుటకై వచ్చి తిని అనెను. “అహా! 
ఉడయవరులు, కూరత్తాళ్వారు స్థాపించి పోగా నేను అపితిహత 
ముగ పివచనము చేయుచుండగా ఈకాలమున నిట్టివా 
డున్నాడా”” యని భట్ట రాశ్చ ర్యమొంది “అయ్యా * మరు మరల 
నచ్చ టి కేగి నెనొక్కుడ నున్నానని ఆయనతో చెప్పు ఈ _ శ్రీరంగ 
పట్టణమున వేదాంతియున్నాడని నాతో చెప్పినట్లే శ్రీరంగమున 
థట్టరున్నాడని ఆయనతో చెప్పుడు. పిమ్మట చూత” మనిరి, 
ఆవై ష్లవుడు మరల తీర్థయాతరిచేయుచు యదుగిరికి పోయి 
పరిచయసుడగు వేదాంతితా ర రగ వమన భట్ట రున్నా డనెను. 


39 ఖో ట్‌ రు చ రి త్ర9 ము 159 


దిసవము వై కుంఠ:౫ునకు పోబొవుచున్నాను. పెమ్ముట మీ కి సంగ 
కలు దొరకవు అని చెప్పి యసపరాజులు పుంథానుషుంబముగ 
పల్కిరి. పిమ్మట ఆదినము పాం ప్పెంచగా ఎంజారు తొడమీ 
3రపుున్తు వడుగనంబితొడమీద పాదముల నుంచుకొని, పె8 
నంటి యొక్క పాదుకలను తెమ్మని ముందుంచుకొని సేవించు 


సట ర 


హృదయాకాశమున యామునులను స్మరించుచు మావ ౨శుక్త దశమి 
శనివారము పుధ్యాప ర్నామున పరమపవపదించిరి. శవయు. పళ 
ఒక్ళక్ళు వాక్యమును విష్టుపరముగ చేసిన మహానుభావుడు నూట 
ఇరవై ఏండ్లు ఉండి పరవ మపదించెను. నూటఇరువది ఐదేండ్లు అని 
థ్‌ కా న్ని గరింథములు. భోగిరాజపదము నొందెను. వారు రక 
గతియెట్లు అనిన సర్వస్థలములందును అర్వావిగిహము లేర్చర 
చిరి. వానిలో భూతనగరము, శ్రఠంగము, యాదవాచలమ:-లం 
ఎండు విగరిహములు ముఖ్యములు. ఆమూటిలో శ్రీపెరంబు 
దూరునందలిది ముఖ్యము, యతిరాజచందు౨డు అ స్తమించెనే 
అని దు౭ఖించరాదు,. వారికి బదులు ఒక్క 'రర్చడిరి. రంగనాథుని 
చెత పుతుండుగా స్వకరింపబడిన భట్టరు ఆన్థానమున నేత్సడిరి. 
భట్టరు యతిరాజుల పరమానుగంహపాతు)డును, రంగనాథుని 
కొడుకును అగుటచేత యతిరాజులు ఉండిచ సై యుండిరి. వారు 
నా, నాలుగువేల నూట ఇరవై నాలుగవదై న శుభకృక్‌ 
వైశాఖమాస శుక్ష పక్షవమందలి అనూరాధా నక్షతంమున పరాశ 
రాంశమున జన్మించిరి. 
శ భట్టరుచరి త్రము 
'“ఎంబారు ఉహ ఈ ఆజ్ఞమీద వైష్షవసిద్దాంత పివచన 
మును పక వలన తంత! స హ్‌ పర్యంతము 
వారు రామానుజులవలె ' శ్రీరంగములో ధర్మష్టావన చేసియుండిరి. 
ఇట్లు వైష్ణవసిద్దాంతము అపర తిహతముగ 'ప౦ికాశిం చుచుండగో 


{52 ఆచార్యులచరితి 


మాటకెటు వచెను ?” అని వాళడిగిరి, నేను జయా ల్లెరి రసు 
aa) 

ద౦మునకు పోయి శయనించియుండు స్వామీని సవించుచుంటిని. 

ము 


సె సమ ఆదిశేషు నాజ్జాపించగా ఆయన శ్రీ పెరుంబుదూరులో పుట్టిరి, 
ఆయననే రామానుజులని అచ్చటివా రనుకొనుచుండిరి అని 
ఆఅబిడ్డ చెప్పెను. వానిత ల్ల్‌ దండు9లు పిలువగా అంతర్గాన 
మాయెను. అది బిడ్డగాదు. రామానుజులప:హివును తెలుపుటకు 
వచ్చిన దేవత. పై రెండు. గాథలచేత రామానుజులు సాక్షుత్‌ శేషాంశ 
నుని తెలియుచున్నది. తిరువరంగత్తముదనార్‌ అనువారు - రామా 
నుజ నూత్తందాదిని చేసిరి. వానికి “పిపన్నగాయతి)” అనిపెర 
శరణాగతులకు కావలసినది. దానిని చేర్చిననే నాలాయిరమనుని 
లెక్కయేర్పడును. అది రామానుజులమీది సోత్రము. దాడిని 
రామానుజులు సమ్మతించవలదా ? అతిశయోక్తి అనిన నెట్లు ! 
అనగా యతిరాజులు ఆహ్రోతము అధికముగా నున్నదేమో అని 
తలచి స్వామిమీద నయిన మంచిడి; నామీద అట్లుండిన నెట్లు ? 
అని తలచి ఆగింథమును తెప్పించి చదివి. “సరి; ఒప్పితిని. 
దీనిని పారాయణము చియవచ్చును” అనిరి. బహుదినము 
లె నందున రామానుజులకును పరమపదమునకు పోవలెనని తోచెను. 
వారు స్వామి సన్నిధికి పోయియుండి “స్వామీ ! నేను రావలదా? 
యనిరి. వలదని స్వామి చెప్పెను. అన్నికార్యము లాయె, నిక 
వచ్చెద నని యతిరాజు లనగా స్వామి రమ్మనెను. విల్లీదాసుడు 
ఏకాంతుడుగాన సంగతితెలిసి తనకు కలిగియుండిన . సంశయము 
లన్నిటిని యతిరాజుల నడిగెను. అనేక యుక్తులతో ప్రనూణముల 
తోడయకిరాజులు సంశయపరిహారము చేసిది. ధనురానుని సంశయ 
'ప_హారార్థము సకలశిష్యుల నుంచుకొని శాస్త్రములను, విశేష 
జషయములను చెప్పిరి, ఇదివరకు ఇట్లు చెప్పలేదే + గంగాపివా 
'హామువలె చెప్పుచున్నా-రే, ఎందుచేత నని శిష్యు eRe నాబ్ల వ 


ఈ ద ఈఈ ప రుతు 151 


చేయుడు. మిమ్ము చూడగా నాకట్లు తోచుచున్నది; మోక్ష మొ 

గుడు అని ఆకొండి యనెను. “నీకు మోక్షము కావతెనని తోచెను. 
వదు వొతటుదును మోర వతను- ని సే నిచ్చుటకు కాదు. దానినిచ్చు 
వాడు కోండమీద నున్నా డుం వాని నడుగుము అని యతిరాజు 
అనిరి. “ఆయన మాట్లాడడు. మం చవీటివా9సి యిండసీ కొండి 
అడుగగా యతిరాజు ' వేంకటేశ్వరునికి జాబువా౮సి ఇచ్చిరి. అంద 
రును ఇదేమని యోచనతో చూచుచుండిరి. కొండి స్యామిపుష్కకి 
ణిలో స్నానము చేసి పఏదక్షి ణఇముచేసి చీటిని సన్ని ధిముం దుం 
చెను. ఇది యమని అర్చకు డడుగగా యతిరాజు లిచ్చిరని కొండి 
చెప్పెను. ఆ చీటిని అరకు డీయగా స్వామివారు. చేయిచాచి 
ఫీసికొనెను. _ వై ప్లవసిద్దాంతపితిష్టాపనాచార్యులు నమ్మి చీటి 
సయగా స్వామి గైకొని మోక్షమిచ్చి తి ననగా ప౦కాశమ ముతో విమూ 
నము వచ్చెను. కొండి దానిలో కూర్చుండి ప పరముపదమునకు 
పోయెను. దీనికి కర్శజ్ఞానభ కి ప్రిపత్తు లున్ననా 1? పెరుగు 
నిచ్చి న మోక్షమా ? యతిరాజు లిట్లు వాసి ఇచ్చె నెః అని వేంక 
టేశ్వరుడు తలచెనా ? ఎంతమాత౦9 మట్టు తలంప లేదు. వైకుం 
థఠమును౦ డివచ్చి సకలము చేసినాడు. నన్నాకటి అడిగిన ఈయ 
వలయునని కాచియుంటిని. గొల్లది దొరకిను. మోక్ష మిచ్చి తిసి: 
అని తలచిరి. య. 


కాంచీవురమున నొకవైష్పవుల యింట నొకమూగబిడ్డ పుట్టెను, 
ఆబిడ్డ వర్చ స్పుతోను, సూక్ష్మ బుద్దితోను ఐదా లేండ్లు పెరిగి ఒక 
జ్ఞ. కనబడకపోయెను. రెండేండ్రు. కనబడకుండీ మరియొక 
నాడు వీథిలో ఆడుకొనుచుండెను. బిడ్డ దొరికినదని యెల్లవారును 
అబిడ్డను చూడవచ్చు చుండిరి. మూగయైయుం డిన బిడ్డ యెొల్లవార_ 
తోను బాగుగ మాటలాడగా “రెండండ్లుగా కనబడకుంటివే ! అది 
యునుగాక మూగయై యుంటివేః ఇపు డెచ్చటనుండి వచ్చి తిషి :? 


190 ఆ చారు అజర్‌ త) 


అను భగవద్గీత ఓఆగా, 28వ శ్లోఠకమునందుపలె పుట్టిన 
వానికి చావును, చచ్చిన వానికి పుట్టుకయు. నిశ్చయము, కూరతా 
శ్యారునకు ఏ కొదవయును తేదు. భగవంతుని యాజ్ఞచేత 
పోయెను అని యతిరాజులు పరాశరభట్టరు నకు మ. స 
చెప్పి, వారి చేయిపట్టుకొని పోయిరి, తా ఈ పిలచి “గోవిందా: 
నీ చేయి చాచుము. నాకు పిమ్మట శ్రీవైష్ణవ సిద్ధాంతమునకు 
తగునట్లుగా నీ వితనిని చేయుము; నీకు ఒప్పగించికని” అని 
యతిరాజులు భట్టరును వారిచేతికి ఒప్పగించిరి. ఉడయవరుల 
రితమున కూరతాళ్వారు చరితరము ఏల వాYియవలయును 
అనగా ఉడయవరుల _ చరితంమున _ కూరత్తాళ్వార చంత9ము 
ముఖ్యము. ఈచరిత9 సంపత్తి నిచ్చును. దినదినమునకు 
ఐశ్వర్యము వృద్దియగును. పుత)పౌతధనధాన్య భాగ్యములు 
కలుగును. జ్ఞానము కలుగును. సకలపాపపరిహారమగును. మరల 
తల్లి గర్భ మున పుట్టరు. మరల సంసారము లేకుండ చేయును. 

భక్సా్యా త్యనన్యయా శక్య అహ మేవంవిధో ఒర్జున | 

జ్ఞాతుం దృష్టుం చ తత్త్వేన పివేష్టుం చ సరంతప ॥ 

భగవదీత 11అధా,. ల4 వశ్లో కమువలె సంపూర్త భగవ 
దనుభవము క ఇట్టి కూరత్తాళ్వారు చరిత( (మును భక్తితో 
చెప్పువారికిన్తి వనువారికిని, పారాయణము చేయ: హ్‌ పై చెప్ప 
స లాభములు కలుగును, 

యతిరాజులు మరల మరల యాతిపోవుచుండగా వెష్ణ 
వులు తిరుమలకిింద నొకపెరుగునమ్ముదానిని జూచి పెరుగు 
నిచ్చిదవా యని యడిగిరి. తొండూ్య్యూరుకోండిఅను ఆయాడుది 
వెలి నడుగకయే మనఃపూర్వకముగ _ శ్రీవైష్ణవులకు పెరుగు 
నిచ్చెను. శ్రీవైష్షవులు సంతోషముతో గె కొని కియ మేవని 

ట్లు 


ల 


యడిగిరి, సంసారసం బంధము తొలగి క షక నేను పోపుస 


ఫ్‌ ఉడయవరులు 149 


చారపుులను చెయకుడు, మనసున నొకటి తలచి, నోటితో నొకటి 
చెప్పట ఇంకొ కదరీకిగ చేయుట దురాత్మ్నుల అక్షణముం నునసున 
తలచునదెే నోటితో చెప్పుట, అటులే చేయుట మహాత్ముల Sree 
శ్రీ నైప్షవులు చెడవలెనని తలపరాదు. వారిని  తిట్టరాదు; శరీర 
మును బాధించరాదు. ఏమియో తప్పితి మని తలపరాదు. ఉండు 
వరకు త ల్లిమాటను పైలోకమునకై వినవలయును. శ్రీవెషవుల 
పూన అనుకూలు ర యుండుడు అనిరి, వారికి 
వచ్చెనని ఇరువురు పుతు9లు జాగరూకులై యుండిరి. పుళేె పిక్రై 
ఆళ్వార్‌ అను ప్రధాన శిష్యుని తొడపై తలనుంచుకొనిర. ఆండా 
శమ్మ తొడపై కాశ్ళనుంచుకొనిరి. కాశిలో నై నను, పుత9సన్ని ఢిలో 
నై నను పారీణము విడుచుట హెచ్చు. భగవదనుగహము ఉన్న 
దనుటకు గురుతు. అనాయాసమరణము కలుగవలయును. భోజన 
మెట్లు జరుగునని యోచించు నంతటి స్థితిలో. నుండరాదు. 
పాకృత విషయములం దెంతమాతరమును మనస్సును చొర 
నీయక, భగవంతుని పాదపద్మవుల యందును ఆచార్యుల 
తిరువడిగళ్లయందును మనస్సును నిశ్చలముగ నిలిపియుంచ 
వలెను, సనీయెడ భ_క్రియుండిన చాలును అని వాయుపురాణమున 
చెప్పిరి. అల్లే కూరత్తాళ్వారు ఒకవిషయమునను కొదువలేక భగవ 
చృరణార విందము, యతిరా జు చరణారవిందము మనసున దలచుచు 
శరీరమును విడిచి వరమపదమునకు పోయిరి. సంసారమును 
చేయించువారు యతిరాజు; చేయువారు భట్టరు. సకల సంసారము 
'లాయెను. సన్ని ధికీపోగా “నాయనా: _కన్నతండి9 పోయెనని 
చింతించకుము. స్వీకారజనకుడనై న నేను ఉన్నాను. నేను పోవు 
వాడను కాను"అని రంగనాథుడు భట్టరు నొదార్చె ను. 


లర 


అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్‌ 1 
శధథాపే త్యం మహాభాహో'నై వం శోచితు 'మర్తసి ॥ 


148 అచార్యులచరితు 


పోవలజనిన స్వామి ఉత్తరువునకును, వీరి మనోరథమునకును 
ఆటంక మగునని తలచి “సరి; పోయెదరాి” అని ద్వయ 
మంత్రము చెప్పిరి. గొప్పవిషయములను పలువురు. చెప్పవల 
యును. గాన ద్య్వయమును మరల చెప్పిరి. రంగనాథుని ఉత్త 
రువు ఆయెను. మీరు తృ ప్రిగ చెప్పినయెడల నుఖముగ పోయె 
దను” అని కూరత్తాళ్వా రనగా నేను అప్రతిహత శ్రీగా నుండునపుడు 
పోయిన మీకు సంతోషము. _ వెనుక అయిన. దుఃఖముకదా ? 
స్వామి ఉ తరు పిచ్చిరి. హొండియని యతిరాజు లనిరి, అట్లుకాదు. 
పొమ్మనవలయునని కూరతాళ్వా రనగా సుఖముగ పోయి అన్సు 
భవింపుడని చెప్పె యతిరాజులు వారి యనుమతిపొంది మఠమున 
కేగిరి. వివచనము లేదు కూరత్తాళ్వారు మాటలే. స్వామి ఉత్తరు 
విచ్చిరి. జక అట్టిశిష్యుడు అభవించునా ? అని కూరతాళ్యారు 
యొక్క కల్యాణగుణములను ఎత్తిచెప్ప నారంభించిరి.. కూరతా 
ఇ్యారు తను బిడ్డలను పిలచి ఆ వీడ్డలకు ఇట్లు చెప్పిరి. ““మితలి 
మహాపతివ9త, నామాటవిని గిన్నెను. పారవే సెను. స్వామిని 

ప్రసాద మడిగెను. అట్టియామె మీత ల్లి. నేను పోయైదన్లు 

త ల్రీమాటను వేదవాక్యముగ. తలంవుడు.. మిరు ఉచిత. విహిత 
క్రియలను చేయుచుండుడు,. కార్యములు తప్పినను యోచనలేదు. 
త్రికరణశుద్ధిగా శ్రీవై ష్టవుల కపచారము.. సేయకుడు. . బిడ్డలారా: 
ఉడయవరుల చరణ. సంబంధము, ఉభయశేదాంకముల. , “బం 
ధము ఉండవలయును. వై స్టవుడు అను అర్థము సర్తిగా- నుండ 
వలయును.. అనంపిదాయమును కాపాడువారు . శవై.ష్ణవులు. 
చామమాకిముచే త కాదు. ,కర్మజ్ఞాన భ్‌. శేమార్గములవలన పయో 
జనము లేదు, “సర్వథర్మాన్‌. పరిత్యజ్య" అం పఠ్సివ డిని. స్వామి 
నీర్పరచిరి. దానిచే వరదుడు చెప్పెను, * దానిలో ఈడువడి8మి. 
స్వామి కాపాడును అని నమ్మియు.౦డు. “వై ష్టవులయెడ , త&ఊంపిధ్తాప 


ఉడయవరులు {47 


వందలమంది పర మెకాంతులును, ఇంకను. అనేకశిష్యులును 
ఉండిరి. ఇట్టి విభవముతో శక్రీరంగమున నుండిరి. ఇందరు శిష్కు 


అలో గొప్పవారి నేర్పరచి డెబ్బది ఏనలుగురను సింహాసనాధిపతులుగ 
ష్ష్‌ | లె టే a a ౬ ఇప కానాల = 
చెసిర, వారిలో సిరుః స్కరుగురైప్పిరాన్‌ శాన, సణాదుూ 
రాశానని, మొదలియాండాను, కిడాంబి శం. అనువారిని 
Ou 
శ్రైభాష్య వింహాసనాదిపతులు నరక : అనలుగురడెలో త్రి రుక్కుఠు 


అడ 


గురైప్‌ రాక్‌ పుళ్ళా. వ్‌ అనువారిని ఉభయ వేదాంత ములకు ఏర్పఠ 
చిరి. వారు అహ్హాత్తరశత నానువుల చేత యతిరాజులను పూజించు 
చుండిరి. ఇట్లు మహామాహాత్మ్యము గల శిష్యులతోడ " వాసము 
చేయుచుండగా, భగవతృంకల్పము' చేత కూరతా ఫాఖ్యారు ఏకాకిగ 
హా వమిసన్ని ధిక కూ లతతరీః సామికి ఈయనయందు అనుతాపము, 
అనుగంహపుు. ఇతని ఆచార్య పారతంతర్భ్య మేమి మి: రామాను 
జులు : నాకు పాిణము; వారి ముఖ్యశిష్యుడు రామానుజుని 
కాపాడెను అని స్వామికి పీతి. కూరతాశ్వారు స్వామిని చూచి 
పరమపదము నిమ్మని అడిగిరి. ఇచ్చటనే యుండరాదా యని 
సై స్వామి యనగా , ముగుట శాింతుడ వై నె తిని, యతిరాజులను చూచీ 
తృ స్తిపొందికిని. లీలాపిభూతిలోనుండి ఆయెను. పరమపదము 
తకు 'పిఅచుకొ నుడు అనెను. స్వామి ఇందుకు సమ్మతింపగా 
కూరత్తాశ్వారు ఇంటికి పోయిరి.” యతిరాజుల కీసంగతి కెలీస్‌, 
మిగుల చింతించిరి. వీరిని. విడచి యెట్లుందును అని కూరత్తాళ్వా 
రింజికిపోయి “సన్నిధికి పొతిరా, యే మడిగితిరి? నాతో 
రౌకాణింభ్లి చేసితిరా ? అంత అవనర మేమి? ఇట్లు చేయనగుతా ₹* 
యచ్లి, యతిఠరాజు అనగా కూరఠత్తాళ్వా రు పలుక కుండిరి. “ఏల 
ఆఅడిగిలొరని య తిరాజు లనగా “ఏమో భగవళత్చే9ర ఐ చేత అడీగితిని, 
తవు. చరణనంబంధము చేత వైకుంఠమునకు  పోవుభాగ్యమును 
ఫొనిఉ్యతిని. 'పొరపాట్లైన, యెడల - మన్నింపుడు” "అనిరి. వీరిని 


{46 ఆచార్యులచరిత్ర 
నున్న దనిరి. అందుల కాభాలిక మీరు తిరువాయ్‌మొళిని సేవించి 
తిరా | అనెను. ఊరు ఎంతదూరమున నున్న డనగా తిరువాయ్‌ మొళి 
అయెనా అనుచున్నావు ? అది తెలిసిన ఊరెట్లు తెలియునని 
యతిరాజు లడుగ గా. దీనికిన్తి అక్కడికిని పిలు చునంతదూరమున్న 
దని దానియందే చెప్పబడి యున్నది తెలియదా యని ఆవాలిక 
పలికెను. నమ్మాళ్వారును పిమ్మట సేవింపవచ్చును అని తలచి 
ఇట్టి బిడ్డను కన్నవారిని చూడదబలచి వారింటికి పిలుచుకొని 
పోయిరి. ఆభాలిక తల్లిని తశతియ చేయుమని వరదునికి ఆరగింపు 
చేసి తాము ఆరగించి బాలికకు అనేక విషయములు ఉపదేశించిరి, 
దేవళలకును లభించని విషయములు మనఃపూర్వకముగ చెప్పిరి. 
వీష్ముట కురుకాపురకి పోయి నస్మూళ్వారును, తిరుప్పళిని సేవించి 
పీపన్న కుల కూటస్థుల మేలును దలభిరి,. వారిపేరు సార్హకముగ 
నుండవలయునని గ. నాకు పుతు్రడుండిన వారిపెరు ఫెట్టుదునే 
అనిరి, పుళ్ళాన్‌ అను తిరుమలన౦బికొడుకు నేనున్నాడనే యనెను. 
మంచిది; రమ్ము అని పిబఛి వారికి శిరుక్కురుగురై ఫ్పి రాన్‌ 
వుళ్ళాన్‌ అని నమ్మాళ్వారు పెరు పెట్టిరి. ఇంతకుముందే నమ్మా 
శారు పెరుఉంచిరని యు, ఇప్పుడు తిరువాయ్‌ మొళికి ఆరాయి 
రప్పడి చేయించి నమ్మాళ్వారుల చరణారవింధములందు ఉంచిరి 
కోఠి గ్రంథములు, ఇప్పుడు పెరు పెట్టి ఆరాయిరప్పడి చేయు 
మన్నట్టు కొన్ని గరింథములు. వారట్లు పోయి పోయి - వారివారిని 
అన్నుగంహించి ఆయాస్వాములకు మంగశాశాసనము చేసి. శ్రీరం 
గమునకు వచ్చి శిష్యులకు ఉపదెశించుచు మఠమునండు 'సుఖముగ 
నుండిరి. సేతుశ్రీతాచలమువరకు వారికి ఎదురు చెప్పువారు 
లేకుండిరి. అట్లు యతిరాజచందుభలు పికాశించుచుండిరి.. డెబ్బది 
నలుగురు సింహాసనాధిపతులును, నలువురు ధాష్యసింహాసనాధి 
_వత్తులును  ఏడువందలమంది. సన్య్యాసులును, _ పంథె9ండు 


cs 
వాపి 


ఉడయుపరులు 145 


నాలూరాన్‌ శేబోవు లోకమునకు రావలయునని అడిగితిని అని 
కూర తాశ్వారు — pores యని యతిరాజులు 
కోపించగా నేను సదా స్వామిని చూచుచున్నా నే. నాశిష్యుడు 
చెడరాదని అడిగితినని కూరతాళ్వారనిరి. శిష్యుడు తన్ను చూచు 
టకు వల్లకాదని తలచి “యేమి వరదరాజా: నేను రానిదే వరమీయ 
నని చెప్పియుండరాదాః ఎవనికి జ్ఞానమున్న దో_ వానికి మోక్షము 
గదా! ఈజ్ఞానచక్షుస్సు సరివడదు. వేరుకన్ను లిచ్చిననే పోయె 
పని అనెను. శిష్యుడైన కూరత్తాళ్యారుమీద యతిరాజులకు 
ఉండునట్లు శిష్యుడైన యతిరాజులందు వరదునికి కృప 
యుండదా ? “నర! వానిశిష్యునికై వాడడీగెను. నాశిష్యునికై 
నే నడుగుచున్నాను. నీశిష్యునికై నీవు కన్నులనిమ్ము” అని 
యతిరాజు అడుగగా స్వామి సమ్మతించెను. కూరత్తాళ్వారుకు 
కన్నులు రాగా స్వామిని ఆపాడమ స్తకము సేవించి “ఆహా; ఏమి 
దివ్యసేవ! ఏమి దివ్యమంగశవిగ9హః” మనిరి. “నేను రాకుండీ 
వను, ,ఇంతజగడము వెయకుండినను కన్నులురావుగదా! తాగుగ 
సెవింపు మని యతిరాజులనిరి. కూరత్తాళ్వారు తిరిగి చూడగా 
'చందో రిదయమైనట్లు సకలతాపసరిహార మాయెను. సూర్యుడు 
'ప౦కాశించగా తలుపులు మూసికొందురు. చందో9చయ మైనయెతల 
పై మిద్దెమీద పరుండుదురు. ఊర్ణ్వపుండములు, తిిడండము, 
'యజ్ఞసూ తము, పద్మ నేతిములతో గూడిన వారిని ఆనందముతో 
సేవించుచుండిరి. .యతకిరాజులు 'కూరత్తాశ్వారును పిలుచుకొని 
'శ్రీరంగమునకు వచ్చి: చేరిరి. యతీరాజులు మరియొకసారి “దివ్య 
“దేశయా తి చేయవలయునని తలచి ఆళ్వారు :తిరునగరికి సమీప 
మున నుండు వుశియంగుడి అనుగామమునకు పోయి అచ్చట 
నొక, ఇం టివాాకిట. నిలచియుండిన చిన్నదానిని. 'చూచి అందమైన 
కన్నులు గల భాలికాః ఆళ్వారు తిరునగరి'.ఇచ్చ టి. కెంతదూరమున 


{44 ఆ చార్యులచరితం 


యుందురు. కంటినీరుతో బంధువు లుందురు. అంత్యకాలము 


గాన నారాయణా అని స్మరింపుడు అని చెప్పక నాకేమి ఏర్పా 
టులు అందురు, ప నేసెవరనో చెప్పు మనును. కాలపా॥ 
వశంగతుడై బదులుచెప్పలేని దశ రాబో వుచున్నది. నెనుపోయిన 
పుతునిగతి యేమి అనుకొనును. అవేశపాపములు చే 

యము డున్నాడేి, ఏమార్లమున పోవుచున్నా మో! సాకపిగకి 
యని తోచదు” అని కూర తాళ్వా రిట్లు వరదరాజ స్టవ మొనర్శ్చ 
స్వామి కర్పించిరి. “మిన్లోాతంము నంగికరించితిని. మీరు నిన్న 
హులు, నాజూకైన కాలను. ఏకు కావలయును? నన్నుజూమటకు 


సేవింపనగునుి* అని సామి ఆంతర్జాన క అ య తెల్లవారగవే 
యతిరాజులు, కూడేశులు వరదుని స్తుకించిరని విని, స్వామి పచ్చి 


యుండు నే. మీకు కన్ను లిచ్చెదనని చెప్పలేదా అని అడిగిరి. 
కూదేశులు ఈలోకమును చూచుటకు తగిన కన్ను లీయలేదు. దివ్య 
చక్తుసన్సు నిచ్చెను. దానితో స్వామిని సదాచూడనగును. జానా 
న్మోక్షంి' అని యున్నదిగదా: నాకన్నులు నిచ్చి యేమి అని: 
కూరతొాళ్వారు చెప్పిరి. ఇచ్చట నుండియే స్వామిని రప్పించి. 
సోత్రము చేయగా వరదుని కిష్టములేకున్న ది. కానిమ్ము. కంచికి 
పోయి యడిగెదను అని యతిరాజులు అం కూ రతాళ్వారును కంచికి 
పిలుచుకొ నిపోయిరి. ఆయన యతిరాజులు రేనిసమయమున 
సన్ని ధికిబోయి “స్వామీ! నాలూరాన్‌ మిగుల చెడెను. నాశిష్యుడై 
చెడరాదు. నే నేలోకమునకు పోదునో ఆలోకమునకు రావల 
యును” అని యడుగగా కరుణాసముదుండు వరదుడు అడిగిన. 
కోరిక నిచ్చుటకు సిద్దముగ నుండువాడుగాన స్తోత్రమును విని 
“అబ్లికాని" మ్మ నెను. 'కూరత్తాళ్వారు వరముగైకొని రాగా a 
రమ్మని న సలల. నేను పోయితిని. మన్ని పుడు 


ఉడయవరులు 148 


అను 1శిఅధ్యా. 22వశ్లోకమట్లు పకృ తి చెడ్డది. శరీరము. 
వలదు అనిన యెడల కరణకశేబరముల సంబంధముచేత నేగదా 
శరివణనుననాదులు చేయనగును. సత్మర్మములు చేయనగును, 
భార్య చెడ్డదినితలచి వలదనిన జౌపాసనాదులు సల్పవలదా (1. 
అతిథ్యభ్యాగతులను ఆరాధించవలదా ? ఎంతవరకు దానితో. 
కార్యమో అంతవరకు చేయించుకొనవలెను. బొత్తిగా వలదనరాదు. 
అని స్వామి చెప్పియుండలేదా [1 నాశిష్యుడవై యుండి కన్నులు / 
పోయెనే. పూర్వమువలె చూచుటకు లేదాయెనే. కావున స్వామిని 
సుతింపుడు అని యతిరాజు కూరత్తాళ్వారుతో ననిరి, నేనేమి 
వాియగలనని కూరత్తాళ్వారనగా గురుసన్నిధానమున నైచ్యాను. 
సంధానము మంచిదే... విద్వాంసుడవు, మీకు తెలియదా .. 
పోతముచేయుడని యతిరాజు లనిరి. స్తుతించిన కన్నులిచ్చు నా. 
యని కూరతాళ్వా రనగా “Oo సందేహమా ? స్తుకింపుడు. 
కన్నులిచ్చునో, లేదో తెలియు నని య౭రాజు లఅనిరి. స్వామి! 
సీసమానులులేరు. ఇక పైవా రెక్కడిది ? భగవంతునిశక్తులు 
పలువిధములు. అవి స్వాభావికములు, మరియొకని అనుగ్రహ ' 
పబుచే వచ్చినది గాదు అనునిట్టి యువనిషదర్గములను చెప్పిరి. 
“స్వామీ : జ్ఞానము, కర్మము లేదు. భక్తి లేదు. నేనిట్టివాడనని 
సన్ను త న్యాయములేదు. ' మీరు కరుణాసముదు9లు, 
కాన కాపాడుదురని వచ్చితిని. కర్మజ్ఞానభ క్తులు లేక కడతేర 
నగునా ? యని అడిగెద వేమా! రామునికాలమున న 
మొదలు' వె కురంఠమునకు. పోయేనే. అవి యేకర్మమును చెసె 
నన్నును అట్టిపడవస్తువు వలెనే కాపాడవలయు ననిరి. నక. 
సీమాయయేమ? చురణకాలమున అందరును చుట్టూ కూర్చుండి 


{42 ఆచార్యులచరితు 


చి ఉక్సవమూర్తిని సముద౦మున వేయదలచెను, తిల్లయను 


దాసి ఆసంగతితెలిసి వానియొద్దచేరి సరసముగ నూట్లాడుచుండెను, 
నీకేమికావలయునని వా డడుగగా ఈగోవిందరాజును నాకిచ్చిన 
ee నుంచుకొనెద ననెను. వాడు దాని హావభానలీలావిలా 


piped మోహముచేత నిచ్చెను. వాడు మరల అడుగునని 
తలచి ఆదాసి యావిగహమును అర్చకుల కిచ్చి ఈస్వామిని 
తిరుపతికి పంపు డనెను. ఆవిగ9హ మచ్చ ట నున్న ది- స్టాపెంపు 
డని పచ్చి నవారు చెప్పగా యతిరాజులు తిరుపతికిపోయి క్రింది 
తిరుపతిలో గోవిందరాజును స్టాపించిరి. తిల్లఅనుదాసి కాపాడినది 
గాన తిల్లగొవిందరాజులని స్వామికి పేంచి కొండకు పోయి 
స్వామిని వించి ఆళ్వారుల అర్భామూర్తులను స్టై సాపించి శ్రీరంగము 
నకు వచ్చి అ నేకార్థములు శిష్యులకు జెప్పుచు సుఖముగ నుండిరి, 
కొందరు శిష్యుల నేర్పరచి కొన్ని అధికారములనిచ్చి వారికి ఒక 
పేరుంచి కోలాహలముగ నుండిరి. కాంచీపురస్వా మికి వరదుడని 
పేరు. అడిగిన దిచ్చుటకు కంకణము కట్టుకొనియున్నాడు, 
వ పోయినవి. ఏమిచేయవచ్చును 2 


దెవీ'హ్యేషో గుణమయీ మమ మాయా దురత్యయా । 

మామేవ యే పిపద్యంతే మాయా మేతాం కర ని తే 
అను 7అధ్యా. 14శ్లోకము, మరియు 

అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే | 

తెషాం నితా్యాఖయుకా నాం యోగ క్షేమం వహా మ్యహమ్‌ li: 


cy 


అను $అధ్యా. బిడిశ్సొ కమువలె అనన్యభావముతో తలంచ. 
వలెనని నాయొద్ద వినియుండలేదా 2 వరదునిమీద స్తోత్రము 
రచింపుడు, “కను లిచ్చును.  కిిమికంఠునిజూచిన కన్నులు" 
వలదని తలంచితిరి. యతిరాజును చూడవలయునని. తోచుట, 
లేదా ? 


of ఉడయవరులు 144 


పొమ్మనిరి. యతిరా జు లొక్కసారి ఊరిని చుట్టి వచ్చిరి. కొందరు 
తమ్ము సేవించుస్థితిలో నుందురు, కొందరు ఉండరు అని 
వారట్లు చేసిరి. రామునిజూచిన ప్రజలవలె ప్రీలు, వృద్దులు, 
కూలురు యతిరా జు పచ్చి చేరి రని ఆనందించిరి. ముఖ్య శిష్యు 
లైన కూరతాళ్వారును జూచి మఠమునకు పోవుద మని తలచి 
యతిరాజులు వారి యింటికి పోయిరి, కూరతాళ్వారుకు కన్నులు 
లేనందున యతిరాజులు వ వచ్చిరని ఇతరులుచెప్పగా న 
నుగు వారిఆగమనమును కూరతా త్రాళ్వారు విని గబగబలేచి పాదములను 
సేవించిరి. యతీందు9లు కూర్చుండగా ఆయన నిలిచియుండిరి. 
పండెిండేండుగ అపితిహతశ్రీగా ఉండివచ్చి న గురువును జూచు, 
టకు లేదే యని కూరత్తాళ్వారు దుఃఖించగా శిష్యుడు చింతపడు 
చున్నాడని కకం సంక టపడిరి, “నాకన్నులు పోవుటకు 
కారణమున్నది. కర్మమది, జన్మాంతరకర్మము ? గాదు, ఈజన్మ 
మున చేసినదే. నెను వైైష్ణవదిక్షకు మునుపు త్రీవైష్టవులు ఊర్ద్వ 
పుండఏములను ధరింప = | ఇదేమి వికార మని వపరిహాసము' 
చేసితిని, విష్ణునెడ అపచారవడవచ్చు ను గాని, వైష్టవులయెత 
అపచార మొసర్ప్వవః చ్చునా ! అదియును WD అప 

రముగాదు. ఊర్జ్యపుండర్శమునె చూచి పరిహసించితిగి_”” అని 
aoe రనిరి. “నాకట్లు తోచలేదు. నీవు ముందు పరిహసించి 
యుండినను పిమ్మట మంతారిర్ధమును తెలిసి గురుశుశా9ిష చేసి 
యున్నావు. అప్ప టికిని పాపము పోకుండునా ? నా దౌర్భాగ్యమే 
అందుకు కారణము. ఇట్లు నిన్ను చూడవలసి వచ్చెను అని యతి 
రాజు లనిరి, పిమ్మట కూరత్తాళ్వారునకు సమాధానము చెప్పి 
వారి చేయిపట్టుకొని నుఠములో పృవేశించి5. చితికూటమునుండీ 
-కొందరువచ్చి స్వామిని ని స్థాపనముచేయు డనిరి. స్వామి ప 
నున్నాడని యతిరాజు లనగా కింమికంఠుడు మూఖవిగంిహము సమును' 


[సరి ఆ చార్యులచ డ్ర్‌ త్రం 


నని చెప్పిరి, వేదకీరమను ఈపీరము నొద ఈసంతోషవా ర 
క థి 0 అమి 
Po ఒం ం 3 5 | 
వింటినిగాన దీనికి నేటినుండి కల్యాఇజర్ధనున్‌ పరు అనిరి, 
పిమ్మట మూలవిగరిహమున్కు ఉత్సవమూర్తులను సవించి నే 
ఆము | 
సచ్చటికివచ్చి పండెళండుసంవతృ లం రం. నిత్యాత్చవ, 
పక్షుతృ్సువము లాయెను. అనుజ్ఞ నిండని యడిగిరి. పిమ్మట 
కూరతాళ్య్వారు కోవెలలో అల్గ్లాడుచున్నాడు. తావసించరావని 
అట యం (| | 
త ఎంచి ప్రయాణము చేసిరి. ఆకూ9రాగమన ము చెత శ్రీక్నష్షమూర్తి 
ది ఆ 


Cre 


బయలుదేరగా గోపికలు దుఃఖించినట్లు యతీందు)లు బయలు 
దేరగా *యతీందా?! మీవియోగముచేత క్షణము నిలువజాలము. 
జలములోనుండు మత్స్యృములను బయట వేసిన నిలుచునా” అని 
ఆఅఆయూరివా రనిరి, 

చెల్వపిళ్త యుండలేదా పొండి అని రామానుజులు అనగా 
మీరుతప్ప మాకేమియు వలదు. పాలు గొప్పవై నను మత్స “ము 
లందు పాొాణముతో నిలువవు అనిరి.  యతిరాజు లపుడు తపు 
అర్వావిగ్భహ మేుర్పరచి ఈవిగంహము మీతో మాటాడునని చెప్పి 

్‌ యడ 
డరంగమునకు పోగా  మొదలియాండాన్‌ 
ఎంభారు, వారితమ్ములు వింజామరలు వేసిరి. లోపల ప్రవేశించగా 


దుందుఖవీ మొదలైన అస్టైవశవాద సులు మోగెను. వెద 


అ) 
fo 
ల్లో 
లన్ని 
ను 
ర్వ 


స 
సారాయణము జరిగెను, పెక్కు వేలమంది యతిరాజులు వచ్చి 


రనియు, కిిమికంఠుడు చచ్చెననియు సంతోషముగలవారై వైభ 
వము జరిపిరి. పుష్పవర్షము గురియించిరి, యతిరాజులు తమతో 
జేరిన సకలపరివారముతోడ “రంగనాథ యనుచు శ్రీరంగములో 
ప్రివేశించిరి. రంగనాథుని సన్నిథికిపోగా స్వామియును, తాయా 
రును పుతు9నిజూచి సంతోషించునట్లు సంతోషించిరి. ““రామానుశా! 
ల సలిపి వచ్చి తివి, స్‌వు వచ్చి. చాల న. 


“హఠ మునకు .. పోవచ్చును," ఇతరభక్తులు సేవింపవలయును, 


శకయవరులు 139 


వార కనేకవలై న పచతార పజలను: 'చెపిరి ఆదిత్యా వెళ్లెను 
oo 

కిరమిక రుడు శ్రిరంగముదప్ప చోళ “దేశములోని సక లవైష్టవస్టలము 

లను నాశముచేసెను. శ్రీరంగమునకు పొయి ఈము చతు 

వలెనని వపియాణ మాయెను, వైష్టవకంటకుడు వై న్యములళొ 


పయాణమై 6 తగ జన కు సమీపమందున్న గాం మమున 
నిలిచెను. వాని కారాతి? గండమాల (Mas వరణ పుట్టి 
కణక్రణమునకు అధికమాయెను. దానిలో అడక 
కడుపునొప్పి కలిగెను, దొంగ వొంగతనషమును నవ్వుతు అ 
వెనుక దుఃభించును. కర్మముచేయున 


°h 
న్‌ 
(గ 
3 
నగ 
€h 
£3 

గ్గు 
రే 
pf 
( 
eA 
[1% 


వించునపుడు దుఃఖింతురు. అల్లే కఒమికంతుడు నవ్వుతుచేసి 
బాధపడు చు చచ్చెను. కింమికంఠుడు కెపువచి*, నాశముచేయు 


నని స్వాములు భయపడుచుండిరి. వాడు చావగా ఉశయవరాల 
పరిభాపమువలన చచ్చె నని కొర స్వాములు యతిరాజుల 
కేసంగ త్రి తెల్పుటకు భు వుహాపాప్కి విశిషాదె ఇతమును 
టి దులు 
పాడుచేయవచ్చిన ఆమహాపాపి చచ్చెను అని చెప్పిరి 
య. యతిరాజులు యోచించి సాలువు కప నా ? ఆడి 
ద 


చెప్పగా రాబుడెట్లు ఆలింగనము చెపికోడనోొ, రావటుడు. “వోలాః 
నని విని సీత యెట్లు ఆశీర్వదించెనో అట్లు యతిరాజు వీమవాటది? 
నాకు మాత్రమే గాదు నున వైష్ణవసిద్ద్ధాంతమునక. క్షేసుము గలి 
ఇను. ఇందుకు తగిన బహుమానము మీకేమి ఇత్తును 
రుక్మిణీదేవి తనకు భర్తనుగూర్చిన జార్గిహ్మణునికి క్రీీఇ్రగ్రా ఏమి 
యిచ్చు టకును లేక నవ సార మర్చించెను. పిరును అటి స 
వార్త తెలిపికవారీని సపమివమునకు - “పిలిచి ద్యయమం త 9ము 
చెప్పిరి. రత్న మనిన సీమంతంమే రత్నము. నాయొద్ద 
ఈత్న మిది. మే కుపదేశమై యుండును. అయినను మరలచెప్పెద 


138 ఆచార్యులచరి తు 


రడిగిరి. లేదు. మిగుల దుఃఖించుచున్నారు. పూర్ణా చార్యులు 
పోయి రనియు, మీకు కన్నులు పోయెనని వారిచింత. గురువుకు 
వచ్చినను, శిష్యునకు వచ్చినను భ క్రివాత్సల్యముల చేత తనకు 
వచ్చి నల్లేయుండును, కూరతాళ్వారు ఈసంగతి విని కనులుపోయి 
నపుడు గూడ నేను దుఃఖించలేదే. అయో్యోః యతిరాజుల శరీరము 
నకు బాధకల్లిన పిపంచమునకు గల్లినట్టు అగునే. నాకన్నులు 
పోయిన నేమి ? అనిరి. రామునికి నాతలంపు గలదా అని సీతా 
దేవి హనుమంతు నడుగగా ఆయనకు ఆహారనిద9లు లేవు. కృష్ణ 
పక్ష్తమట్లున్నా డు అని హనుమంతు డనెను. “నాయనా! ఈ 
మాటలు విషముతోగూడిన అమృత మట్లున్నవి. నన్ను తలచు 
చున్నా రనగా అమృతముగ నున్నది. నాడి. శరీరము కృశించిన 
దనగా విషమువలె నున్నది అనెను. అటి యతిరాజులు అపరితి 
హత శ్రిగా నున్నారని సంతోషమును, దుఃఖించుచున్నారని 
దుఃఖమును కూరతాళ్యారు నాఠరదిర్న సృష్టంచినస్వా మి నేనుండు 
వరకు యతిరాజులు ఉండవలెను. నాకు కన్నులు, పాిణము 
పోయినను పోవుగాక ! యతిరాజు అపృతిహతశ్రీగా నుండునపుడు 
నేను వెళ్లవలెను. నాకదియే చాలును” అని చెప్పి యతిరాజులను 
చూచికిరా ? అని అడిగిరి, ఆయనయేగదా నన్ను పంపిరని స్వామి 
చెప్పగా వివచనము జరుగుచున్నదా యని కూరత్తాళ్వా రనిరి. 
అదేమి వై భవము ? అని ఆస్వామి సంగతి యంతయు చెప్పి 
శ్రీరంగమున కంటెను ఒకింత  అధికముగనే యున్నదని ఆ 
స్వామచెప్పెను. “ఓరీ! ఈసంతోషవా రను తెలిపిన వీరికి బహు 
మాన మిచ్చుటక్రై జోడుపాలువులను తె”మ్ననిరి. సీతాదేవి 
రామునియుంగరమును జూచి ఆయనను చూచినబ్లే తలచి దానిని 
ముద్దుపెట్టుకొని ఆలింగనము చేసికొన్న ట్లు యతిరాజులయొద్ద 
నుండి వచ్చిన స్వామిని యతిరాజులుగ నే భావించి కూరత్తాళ్వా రు 


లల ఉడయవరులు 157 


కనులుండిన వెదశాస్త్రములను చదువనగును. కూరతాళ్వారు 
నకు కనులుపోయిన వని విని వారును పోయినటే యని యతి 
రాజులు దుఃఖించిరి. కూర త్తాళ్వారు తనయిం టిలో కొడుకులు, 
కోడళ్ళు, భార్యతో నుండిరి. వారు సన్ని ధికిపోగా ద్వారపాలకులు 
పోరా. దనిరి. ఏలయని వారడుగగా మీరెవరితో చేరినవారు ? 
రామానుజాలతో చేరినవారని లోనికి విడువరాదని మారాజుగారి 
యాజ్ఞ అని వారనిరి. గురువును చేకొని స్వామిని వడలుదునా ? 
స్వామినిచూచి గురువును విడుతునా యని తూరత్తాళ్వారు యోచించి 
సన్నిధిలొనికి పోయినయెడల గురువును విడిచితివా పొమ్ము అని 
స్వామి అనును. ఈరంగనాథునిచేతనగు కార్యము యతిరాజుల 
చత నగును. యతిరాజులచెత నగు కార్యము స్వామిచేతగాదు. 
రంగనాథా! రమ్మని యతిరాజు పిలిచిన స్వామి వచ్చును. కాన 
గురువే హెచ్చు అని తలంచి “అహం తు లక్ష్మణా చార్యస్య 
సంబంధి నాతి సంశయఃి_ నేను లక్ష్మణాచార్యుల సంబంధిని 
.అందుకు సందేహము లేదు అనిరి. అటులైన పోరాదు, పోరాదు 
పోరాదు అని వారు చెప్పగా సేవింవ నక్కరలేదు; లేదు, లేదు అని 
వీరునుముమ్మారు చెప్పిరి, కూర తాళ్వారు అయుూరువిడిచి అళగర్‌ 
సన్ని ధియగు వృషభాది9కి అందరిని పిలుచుకొని పోయిరి. కాని వారి 
_మనసుమాత ము శ్రీరంగమునందె యుండెను. “స్వామీ! నన్ను 
మరల శ్రీరంగము చేర్చుము. యతిరాజు క్షేమముగ రావల 
యును. నేనపుడు పోయెదను” అని. పర్థించుచుండిరి. ఇట్లు 
కొన్నిగరింథములు, శ్రరంగమున నుండియే అట్లు పాంర్థించు 
చుండి రని, కొన్ని గింథములు, యతిరాజు. పంపినస్వామి 
శ్రీరంగమునకు వచ్చి కూరతాళ్యారునకు సమాధానము చెప్పెరని 
కొన్ని గంథములు, _వచ్చినస్వామి యతిరాజులసంగతి ఫాంగో 
పాంగముగ జెప్పగా వారు సుఖముగ నున్నారాయని కూరత్తాశ్వా 


[ఓరీ అ చార్యుల చరతి 


గ౨౦థము. శిష్యు 
వచ్చుచుండగా బాధను సహించలేక మహాపూర్తు 
చరమదశ వచ్చెను. శ్రీరంగమునకు పో 
ష్యులు త్వరపడగా వలదు; నేనట్లు స్‌ అరకు అచ్చలనే 
శరీరత్యాగము చేయవలయునని తలతురు. ఆచార్యభ క్తి వారి 
చరణధ్యానము లుండిన చాలును. అదియే శ్రీరంగము అని చెప్పే 
యూమునులను థాకనించుచు మహాపూర్ణులు పరమపదించిరి. వారి 
పుతుండు మొదలగువారు వారికి విధిపరికార అ సంసారము 
చేసిరి. కూరతాళ్వ్యారుమాతము శ్రీరంగము చేరిరి అని శ్రీరంగము 
నుండివచ్చిన స్వామి చెప్పగా నాకొరకు ఆచార్యులు శిష్యుడు 
పోయిరి. నాకొజికై సంకటపడిరే అని యతిరాజులు దుఃఖించి 
విశషప౦ప త్తినిరతులై వేద వేదాంగపారంగతులగు పది వేలమంది 
స్వాములకు భోజనముపెట్టి వస్తాందులిచ్చి భగవదర్పణము చేసిరి. 
యతిరాజు లీమాట వినియును తోడనే శ్రీరంగమునకు పోవుటకు 
లేకపోయెను. పుత్రుడు తండి9తో జగడములాడి నీముభావలొక 
నము చేయనని పోవును. తండి) అట్లు చేయలేడు. రంగనాథుడు 
యతిరాజులకు తండి. కనుకనే ఆయనను విడిచి త్వరగా వెళ్లిరి. 
చెల్వపెళ్ల కొడుకుగాన ఆయనను త్వరగా విడుచుటకు కాలదు, 
కొడుకు తండి ంయొక్కరూపాంతరముగడాః' కాన తండి9కి తన 
కలా పుతు9నిమీద ఆశయుండును. కాన నిచ్చట నొక 
యేర్చాటు చేసివచ్చెదనని శ్రీరంగమునుండివచ్చిన శ్రీవైష్టవుని 
కూర త్తాళ్వారునొ ద్దకు పంపిరి. ఇట్లని కొన్నిగ్యంథములు;) మరొక 
రని పంపిరని మరికొన్ని గ్రంథములు, సిరియాండానును పంపిరని 
నడగలవారిమతము. మారుతి ఆండానును పంపిరని తెంగలవారి 
మతము. ఎవరినో ఒకరిని పంపిరి. దృష్టిపోయిన నృష్టిపోయిన 
ఎనీ ఒకసామెత, అనగా చచ్చి నల్లి, “సర్వేందిియాణాం నయనం 
భధాని మ్మనిరి : 


లు వారరువురను శ్రీరంగమునకు పిలుచుకొని 
9 లక 


లీ 
Eb 
ఈ. 
ర్‌ 
౮౨ 
న. 


ఉడయవరులు 135 


అట్టి గిభావపుగల భగవ త్పాదకీర్ణమును శివుడు పరమభ క్రిలో 
ధరించెను. శివుడు శ్మశానవాసి. అతనితో చేకనవారు భూత పేరిత 
ములు. “శివం” అనిన మంగళమని యర్లము. నేను పేరునకు 
మాత౦ము మంగళుడనుగ నున్నాను. భగవత్సా దతీర్ణవ పక పడ్‌ 
యెడల ఆపేరు సార్గక మగును అని తలచి శివుడు శిరమున 
ధరించి పరము పష స డాయెను. భగవంతుని తలచువారి మన 
సున మురికి అనగా కాముకొ వాము లుండినను భగవత్పాద జలము 
ఆమాలిన్యమును కడిగివేయును. వారిపాపమును కొండను వజా? 
యుధమువలె పోగొట్టును. ఇట్టికీర్ణముని బిహ్మ తలచి కడుగగా 
శివుడు ధరించెను అని వారు చెప్పగా రాజునకు మీద తోచలేదు. 
వాదముచేసి జయించలేము. నిర్బంధించి చేయింఛవలయును 
అని తలచి సరి; ఉండనిండు, మెమట్లు ఏర్పాటు చేసి తిమి, 
చేవాిలు చేయుడు అని రాజనెను. *శివా త్ప్పరతరం నాస్తి" అని 
రాజనెను.“శివాత్సరతరంనా ప్రి దోంణను ప్పి తతః పరఃకిఅని కూరతా 
శారు వా౮సిరి. శివ మనగా ఒకతూప:ు. దణ మనగా రెండు 
తూములు. ఒకటికిపైగా రెండు ఉండునపుడు ఎట్లు లేదని చెప్పుదు 
నని దూరతాళ్వారు పరిహాసముగా వాసిరి. రాజునకు క్‌ పం 
పచ్చెను. కది శాస్తారర్థ ము చెప్పుచున్నారు. వారిమతమున 
నున్నది అని తలచితిని, ““ఈరాజసభలో పరిహాసమా ? ఒక్క 
మరకాలుకంటెను అధికము లేదను మూఢుడనాః అధికపరిసంగము, 
పీరిదరిక నులు సపెరికివెయుడు” అని రాజు వజ్రపు దూతలు 
పట్టుకొనిపోయి. పెరికిరి. ఇట్లు కొన్నిగింథములలో నున్నది. 
రాజిట్లు చెప్పగనే ఇంతియేనా ? కనులుతీయు మంటివా ? సంతో 
షము. నీవు తీయకుండినను నేనే కీసికొనవలెనని తలచికిని. నీవు 
చేసినది అనుకూలమే. ఇట్టి పాపిని చూడరాదని తలచితిని అని 
చెప్పి కూరత్రాళ్వారు స్వయముగ నెతములను సికొనిరని యొక 


124 ఆఅ -చా క్యు ల చ ర కి 


అను భగవద్గీత అధ్యా, (శ్లోకసువలె ఆయనను మించిన 
వారు లేరు. గీతను ఏ కరకతినది లేదు. దానియందు **మత్తః పర 
తరం నాస్టి” యని స్వామియే చెప్పియున్నాడు అట్లుండగా 
శివాత్సరతరం 3 నా EE ఇపువచ్చునా:.. న చెప్పుటకు 
తదు, అడి నిజమును గాదు అని వీరు చెప్పగా పుతు)డు, 
హాతు9శు అనిన ఏనము. శివుడు పెద్దయా ? విష్ణువు పెద్దయా ? 
చెప్పడు అని రాజు కోపముతో నడిగెను. “ఒకడు కాలుచాచగా 
నుచియొకడు పురుషసూ _క్రవుంత౦ంములతో ఆఅపహిాదమును త్‌ దీ నెన్ను 
ఇంకొకడు భక్తితో ఆపాదజలమును శిరమున ధరించెను. వీరిలో 
నెనడు హెచ్చు 12 అని వారనగా “కాలుచాచినవాడు పెద్ద, కడిగిన 
వాడు మధ్యస్థుడు, అజలఅమును ధఏ౦చినవాడు తకు వవాడు”” 
అని రాజనెను, “తాన్యా! లుచాచగా బ్రహ్మ కడిగెను. శివుడు 
రిరమున ధరించెను” అని వారనిరి. శివుడు శిరసున ఆజలము 
వేసికొనెనా ? ఎందుకొరకు వేసికొనెను ? ఏమి పియోజనమును 
పొందెను ? అని రా జడిగెను. $అథ్యా. 4నూ ““నాన్ముగన్‌ తిరు 
వందాది” రవ పాశురార్థము, 


“బరిహ్మ తన అల్ప త్వమును చూపుచు తనకమండలువు 
లోని దివ్యతీర్ణమును పురుషసూ మంత ౦ములతో స్తుతించి కాల 
కూటవిషము భుజించి నల్ల నిగొంతుక కలవారై హు శివునిమీద 
పడు నట్లు కడిగెను. కర్మ ముచేసి అంతశకరబశుద్ధిని కూద గవ 
చ్చ రణారవింద ధ్యానము చేయవలయును. దివ్యరేఖలచేత 
అలంకరింపబడిన పాదమండలి నఖములు సూర్యోదయ మైనట్లు 
పరికాశించును. సూర్యునికి మీది పరికాశము. సూర్యకాంతి యే 
అంధకారమును పోగొట్టదా ఆయంధకారమును కగు ట్టును. 

హృ దయాకాశమున భగవచ్చ రణారవిందము నుంచుకొనిన చీకటి 
పోవును అని భాగవతమున శుకుడు పరీక్షి న్మహారాజునకు చెప్పెను. 


84 ఉడయవరులు 199 


కృపచేత నాయడవి యూరాయెను. పద్మవనము అనుచోట 
నుండిన అనేకులు మతనాశము చేయ నారంభఖించగకే యతి 
రాజులు పొయి వాదించి వారిని శిష్యులను నుగ చేసికొనిరి యతి 
రాజులకు శ్రీరంగము సొంతము గాన విశషమర్యాదలు జతెగెను, 
ఇచ్చట అట్లు జరిగినా యనిన అంతకం౦టెను హెచ్చుగనే జరిగన 
శ్రి రంగమున అన్నియుండెను. ఇచ్చట ఏమియు లేక యేర్పడిన 
గాన విశేష మర్యాదకు 'హితువాయెను. యతిరాజులు వ. 
పోగానే శ్రీరంగమును దొంగలు, న స అలు ఆకరిమిం 
చెను. రంగనాథునికి చింత కలిగెను. “బంహ్మ చెప్పగా రామానుజ 
సెద్దాంతమును చెజచి కొంత సహాయము స ం టిని, 
ఈ తజ పంపుమని వరదు నడుగగా ఆయన పంప ననెను. 
మోసపుచ్చి ఆయనను రప్పించితిని. అట్టివానిని ఊరు వెడల 
గొట్టించి కిని. నావలన సృష్టింపబడిన కింమికంఠునిచేత పాషండ 
మతము.ఆరంభ మాయెను.. నాభాగ్యము తిరునారాయణపురికి 
పోయెనే. కిమికంఠుని శ్రీఘృ్మముగ చంపవలయును” అని రంగ 
నాథుడు తలచి ఒకస్వామిని పె0రిపించెను. శ్రీరంగమునుండి 
తిరునారాయణ పురమునకు ఆవై ష్లవస్వామి వచ్చి యతిరాజులను 
సేవించగా చోళరాజు పిలువనంపగనే పుహాపూర్ణులు కూరత్ర్తాళ్వారు 
బయలుదేరి పోయిరే. సంగ తేమాయెను ? అని యతిరాజులు. 
వచ్చి నస్వామి నడిగిరి. “మీరు పోగానే మేము “శివాత్పరతరం 
నాస్తి అని యేర్పాటు చేసికిమి. మీ రేమనెదరు ? ఆక్షేపణకు 
సమాధానము లుండిన చెప్పుడు” అని వారడిగిరి. “శివుడు మా 
నె స్వామికి మనుమడు. తాత పెద్దయా ? మనుమడు పెద్దయా we 
చ కుమారుడు శివుడు అతనిపుతు౦డు బరిహ్మరుదార్రదులు 
పుత్రపొతుంలుగ నుండగా- 
నుత్త తకః వరతరం నాన్యక్‌ కించిద ప్రి ధనంజయ | 
మయి సర్వమిదం పో౦ తం : సూతే మజిగణా ఇవ ॥ 


గ్ర 


ఎం 


న 


కొ గ ఖత నో 
[లిల్లీ ఆచార్యులచరి తం 


కషపడునని తలంచెను, ఇట్టుతలచి శునకమువెంట బహుదూరము 
పోయెను. అశునకము ఒకమంచిస్టలన ౨న నిలిచి శంకచకరిగదా 
పాణియగు జగన్నాథుడుగ దర్శన మిచ్చెను, వానికి మోక్షము 
అభించెను. 
యతిరాజుల. అధ్యక్షతవలన తిరునారాయణస్వామీకి 
ఉత్సవము అతా టయె్యను. “జహా! పంచములుగదా సన్ను 
కాపాడిరి, వారు లేకుండిన నేమైయుందును' అని తలంచి యతి 
రాజులు వారు ఆయుత్సవమున బలిపీఠమువరకు పోవచ్చు ననియు, 
క ల్యాణతీర్థమున స్నానను  చేయవచ్చుననియు, ఆయూరికి 
కౌరి త్రచట్ట మేర్పఅచిరి. వారు తైలము, వియ్యము స్వామి 
కిత్తురు, మూడుదినవ మ్యలెన. పిదప  యధథావిథిగ. సంహంక్షణ 
నూచరించి మిగిలిన ఉత్సవములను ఉడయవరుల యాష్ఞ్రచేత 
అర్బశులు నిర్వ ర్తింతురు. పంచములు సహాయము ఛచెసిరనియ్యు 
వారికి మర్యాద జరుగుచున్న దనియు కొన్నిగంంథములలో. లేదు. 
లేకున్న ఇప్పటికిని, ఆ “వ 8కి అమరా్యద తప్పక జరుగు 
చుండునా -? కృతయుగమున సనత్కుమారుడు వై వై కుంఠరూపయైన 
నారాయజుని స్థాపించి పూజించుటచేత ఆదివ్య దేశమున కాయుగ 
మున నారాయణాది?. యని పేరు. తకు న! తింమూ రం 
శమున దత్తాతియుడు. వేవశాస్త్రములను చేయుచుండగా నలుగురు 
వెదపురుషులు శిష్యులుగా వచ్చి చేరిరి. ఆయన శిష్యులతో" - పరీకా 
శించుచు ఈవదోటికి వచ్చి స్వామిని 'పూజించెను.  అరిదుచేత 
ఆవరిదేశమున కాయుగమున వేదాదిియని పెరు; ద్వాపర యుగ 
మున యాదవుడై న శ్రీకృ ప్టమూర్తి అచ్చటికి పోయి వూజించి 
నందున నాయుగమునం దాచోటికి యాదవాది యని సరు, 
కలియుగమున యతిరాజులు జీర్ణ ద్దారణము చెసిరి గాన ఈయుగ 
మున౦ దా, దివ్యదేశమునకు యదు] లవుని పెరు, రామానుజుల 


ఉడయవరులు 121 


వావుడేవాదులకు జ్ఞానభ క్రై, పికలకు కామభ క్తి, మి దానికిని 
వశ్యుడాయెనే! అతడు మంచిస్వామి. ఆయనను సేవించవల 
యును అని తలంచి నారాయణపురమునకు వచ్చి యతిరాజులను 
దర్శించి మీరు రాగా మాస్వభావము మారెను. మిగులభ క్రి గలి 
గెను. నేనేమి చేయుదును? అని అడిగెను. ఒక్కస్వామిని సేవించిన 
చాలదు. దివ్యదేశయా తం సల్పుము. మంచిగ తి గల్లునని యేక 
రాజులు చెప్పిరి, అతడు యవ వనుడైనను దివ్యదేశ సం చారమ: 
చెయదలంచి అచ్చ టచ్చట సే సెవలు దొరకు కునా యని యతిరాజుల 
నడిగెను. యతిరాజు నాష్టయని చెప్పుమని యతిరాజు లనిరి. వా 
ఉనేకదివ సదేశములను ష్‌ చపల. శ్రీరంగముచేరి స్వామిని 
సందర్శించి నిన్ను విడిచి పోజాలను. మోక్ష మిమ్మని స్వామి 

నడిగెను. నేను యోగ్యులకు మోక్షమిచ్చువాడను. పతితులకు 

'మోక్షమిచ్చు వాడు జగన్నాథుడు అని రంగనాథుడు చెప్పగా అత 
ఉట్ల జగన్నూఢథమునకు పొయి సన్ని ధిప్రసాదముతో కాలము 
గడపునుండెను. స్వామి యొకనాడు. పరిక్షింపగోరి అతడు 
భుజించునపుడు శునకముగ వచ్చి రొర్టెను లాగుకొని పారిపోయెను. 
అ తిథి, సన్యాసి, బారహ్మణుడు “ఇటువంటి రూపములతో -. పోలేదు. 
శునక రూపముతో. వచ్చి సను అకడు పాతమున నెయ్యితీసికొని 
శునకమా! . 'ఆగుము. నెయ్యి స సకొ నమక నేతిసంబం ధను 
'లేకుండిన కడుపునొప్పి కలుగును. అనుచు దానివెంబడి పోయెను. 

. విడ్యావినయసం ౦పన్న వా్రాహ్మచే గవి హ పని 1 
_శునివైవ శ్వపాకే చ పండితా సృమదర్శినః ॥ 


అను భగవద్గీత 5అధ్యా. 18వన్లొ కమున బారిహ్మణుడు, 

చండాలుడు. గో వు, “ఏనుగు, కుక్క. కకయందు స్తా పమియున్నాడః | 

కోన జ్ఞానులు: 'సమముగ చూతురని చెప్పబడియున్నది. కవీరుకూడ 
ఆడకు. వచ్చెను, శునకమునండు అంతర్యామియైన స్వాప్‌ 


150 ఆచార్యులచరి త్ర 


on 


3 


Py 


aie కూ ర్చుండబెట్ట యువరాజు sea 
ల్లకిని పట్టుకొ ని నడచుచుండెను. రాముడు సీతతో సంతోషముగా 
క కర 'కరిగినట్లు పత్నీయుతుడై స్వామి పోవుచుండగా నొక 
పరికాశముగల్లి రాజపుతి9 కనుదురు గయ్యెను. ఆమె స్వామిలొ 
చేరెను. సాయుజ్య మనగా భేదములేక లోపలికి పోయి అనుభ 
వించుట, ఎల్లవారును చూతురను తలంపుతో ఆమె స్వామిలోపల 
జేరెను. చతురంగసై న్యములును ఉన్నవి. పేమించిన స్వామీ 
పిళుతుకొనిహో ఆన. నేమి చేయవచ్చును ? యతిరాజులకును, 
ఎల్లవారికిని, ఆమెతమ్మునికిని ఆశ్చర్యము గలిగెను. ప్రియవడి 
వచ్చి నదిగాన స్వామి సాయుజ్య మొసగెను. ఆభాగ్య మామెకు 
అభించెను అనుకొని రాజకుమారుడు స్వామిని ఊరికి పిలుచుకొని 
కరర విడిచిపెట్టి మేమడుగడుగునకు వచ్చు చుండుటకును, ఈమె 
ఢిల్లీ శ్వరుని కూతురని ఎల్లవారికిని తలియుటకును ఈమెను అర్బా 
రూపముతో స్థాపించవలయునని యతిరాజుల నడిగెను. యతి 
రాజులు సమ్మతించి అట్లు చేసిరి. రాజవుతు9డు యతిరా జులయొద్ద 
సెలవుగై కొని ఊరికేగి 'తండిఏతో జరిగినసంగతి చెప్పెను. జగ 
దీశ్వ రుడు లభించెను. వీడ్డయెట్లు సుఖపడగోరునో అట్లు సుఖవడ 
నిమ్ము. మంచిపని చేసితి వని రాజు కుమారుని మెచ్చుకొని 
కొమార్త యొక్క, అల్లుని యొక్క ఆరాధన అమితదరీవ్య 
మొగంగి మనుష్యులన మీరి యని యతిరాజులను శాఘించి వారి 
పావములు గట్టిగ పట్టుకొ ని శరణాగతి చేసెను.' 'ధిల్లీ శ్వరునకు 
కభీరని మరొకపుతుి డుండెను. వాడు పెద్దవాడు. వాడీ సంగతి 
Mohs చెల్లె లె లై క్యమైనట్టి అస్వామిని సీవించవలెను, 
స్వామిని పిలుచుకొని పోయి రే. ఆస్వామిని పట్టుకొ నవలయును. 
నాచెల్లిలికే భ కియున్నదా? పూజలున్నవా ? యవనుని కూతురైన 
ఆమ స్వామి ప్రై మనసుంచగా భక్రవత్సలుడు గహించెనే, వసిష్ట 


fA 


గ్ర 


యి 
ర్న 


లలి ఉడయవరులు ~~ 19 


పొదలో దాగుడని పల్కి రాజభటులు రాగా ఇచ్చట నెవ్వరును 
లేరని చెప్పిరి. లోపలికి వెళ్లి చూచెడమని రాజభటు లనగా మా 
యూరిలోనికి మీరేల వచ్చెదరు ? పొండి. వారిచ్చటికి రారు 
అనగాదూతలు పోయిరి. “స్వామీ: మెము చండాలురము. స్వామిని, 
మిమ్ము కాపాడితిమి. స్వామి ఆలయములోనికి పోగానే చండా 
లురు. ఊరలోనికి రారాదు” అని అందురేమో యని పంచమము 
అనగా యతిరాజు ఎంత మాత9ము అట్లు జరుగదు. - అపుడపుడు 
మీరు స్వామిని సేవించునట్లు చేసెదము. - మీమేలు మజవ మని 
యతిరాజు లనిరి. జ్ఞాపకముంచుడు, మేము కడకేరవలదా యని 
పంచములు విన్న వించిరి, రాజుభటులుపోయి జరిగినసంగతి 
ఢీల్లీ శ్వ రున కెజింగించిరి. యతిరాజులు తమజనముతోడ దాగి 
యుందురు. ఆయన కంతశ క్తి యున్నది. మీరు పోయి వారిని 
కనుగౌని హింసింపక మారాజకునూరిని పిలుచుకొనిపొండి యని 
వారితో చెప్పుడని ఢిల్లీశ్వరుడు భృత్యుల కాజ్ఞాపించెను. వారబ్లీ 
యతిఠాజులతో జెప్పిరి. ఆరాజు మిగుల - గౌరవించెను. ప్రీహత్య 
గావించియీ స్వామిని. పిలుచుకొని పోపలయునా ? స్వామికెందరు 
భక్తు లుందురో యని యతిరాజు లందుకు సమ్మతించి, "అచ్చటికి 
హియిరి, ఢిల్లీ శ్వరుడు స్వామితోడ 'తనపుతోకను బంపెను. స్వామి 
తనకు అల్లుడును, యతిరాజులు సంబంధియు అగుటకు రాజు 
మిక్కిలి సంతోషించెను.' . కొమార్తెను, అల్లుని 'బంపునపుడు వారి 
'సంరక్షణార్థమై తనకుమారుని చతురంగ బలసమేతముగ బంపి 
జాగ్ళ త్త తగ. య. రాజు ఆజ్ఞాపంచెను., “చ్చేదపారాయణము 
తోడను: అ నేకవాధ్యపిశేషములతోడను వారు పట హక వెళ్లిరి. 
“ఎన్ని వ స్ర్రములు కటి ఆభరణములు పెట్టినను స్వామి మాతో మాట్లా 
డెనా..?:మీతో.. మాట్లాడె నే' యని వా గౌరవించుచు, 
స్తుతించుచు. వారు. వెళ్లిరి, స్వామిని, రాజకుమారిని నపరత్నఖ ఖచిత 


{28 ఆచార్యులచరిత్శి 


కస్తూరీతిలకో జ్ఞ్యలు డు సను, సుందరమూర్తియు, పెండ్తికుమారునియ 
టుండువాడును, ఇట్టి వాడని పర్ణి6 చుటకు తరముగాని రూపమూ 
“తాతను అగు సా ౧మి కాళ్ల గజ్జెలు గల్లు గల్లు వున మెరయు 
చుండగా నడచివచ్చి కప కక కొడ పై గూర్చు౦డెను. విగంహూ 
మెపుడ నడచివచ్చె నో అపుడు po యుండునని యె ల్ల 
వారును తలంచిరి. యతిరాజు లానందసాగరమున  మునింగిరి. 
*6ర్రు హా! పుట్టలొ నుండిన తిరునారాయణుడు నాచే పృితిష్టీంప 
బశవలయునగి తలచి నాస్వప్నములో పిత్యక్షమై తానుండు 
చోటు తెలిపెను. నిత్యోత్సవములు జరుగుమన్నవి. ఉత్సవ 
మూర్తులు కావలెనని తలపగా ఢిల్లీ శ్వరుని ప4రే రపించి నాకు 
నుర్వాద చేయించెను. తానుండుచోటు చెప్పే నేన్ను రప్పించి 
నాడు. మానమును కాపాడినాడు. గౌరవము గల్లించినాడు”' అని 
సంతోషముచే రోమాంచము గలుగగా స్వామిని గాథాలింగనము 
చేసికొని “శెల్యపిళ్లా' లేక “'సంపత్ఫు మారా” అని పిలిచిరి. ఊరి 
వారును, ఢిల్లీశ్వరుడును స్వామికి యతకిరాజపుతు9డని పేరు 
పెట్టిరి. రాజు శరణాగతి చేసెను. అనేకవిధముల పూజించి 
సరిపంచమున వీరివలె నెవ్వరును లేరని ఆశ్చర్యపడి విగ్రహము 
నిచ్చెను. యతిరాజులు స్వామిని వీసికొని పోగా నే నావిగిహము 
నెంతకాలముగనో చెంతనుంచుకొని యున్నాను. ఆవిగ౦హమును 
విడిచియుండలేను అని రాజుకూతురు దుఃఖించెను. విగంహమును 
తీసికొ నిరండి యని రాజు పరివారమును బంపగా “నీవు పభుడవు. 
ఇచ్చితివి. మరల గైకొనరాదు. నే నీయవలసిన న్యాయము 
లేదు. నీవు న్యాయాధిపతివి. ఇట్లడుగ రాదు అని యతి 
రాజులు చెప్పి పంపిరి. బలాత్కారముగ తెమ్మని ఢిల్లీశ్వరుడు 
దూతల నంపగో యతిరాజులు మొదలగువారు భయపడి కాపాడు 
డని. ఆపఏదేశముననున్న 'వంచములను: అడిగిరి, .వా' రెల్లఐ వారిది 


ఉడయవరులు 127 
స్వామి స్వవ్నమున పరిసన్నుడై “ఢిల్లీశ్వరు నింటిలో నా ఉత్సవ 
విగ్రహ మున్నది. తీసికొనిరమ్ము.” అని చెప్పిరి. యతిరాజులు 
డెబ్బదినల్లురు సింహాసనాధివతులు, పండెిండు వేలమంది యేకాం 
తులు, లక్ష సామాన్యశిష్యులు వెంట నెతెరగా వెడలి డీరలీ ల్లీ శ్వరు గిరి 
తనురాక నెజిగించిరి. మూలవిగిహమును చేరవలెననీ ఉత్చవ 
మూర్తుల కిష్టముండుట చేత స్వా మి ఢిల్లీ శ్వరుని పేరరేపించగా 
నతడు కహా 2 a అన్యమతస్టుడను. ఏమిపని 
మీద తామిందరితోడ దయచేసితిరి ? చెప్పితిరేని చేసెద' నని 
నమస్కరించి చెప్పెను. “మాకేమి కావలెను ? మీయొద్దమా 
యుశ్శ్చనవిగిహ మున్నది. అది కావలెనని వారడుగగా “మేము 
arf వజయకాలమున అనేకవిగ9హ PD “అ యున్నాము, 
మా ఖజానాలో చూడుడు” అని ఢిల్లీ శ్వరు డనెను.. బారు వెదకి 
చూచి లెననగా “నేనేమి చేయుదును ? మీస్వామి యైనచో పిలువ 
త యని ఢిల్లీ శ్వరు డనెను. యకిరాజు చింతతో తో పరుండగా 
“6యతిరాజా? జ “సుం న రానా? మీస్వామిని 


చు 


కాసా... వాసా విరయరన్నో డు. పికిడెదననరాదా ? నాయందు 


Of 


అంత నమ్మిక లేదా ?” అని స్వామి యనను. “ఎక్కడనున్నావని 
పిలుతును” అని యతిరాజు లడుగగా “రాజపుతిికదగ్గర సుఖ 
ముగ నున్నాను. ఆమె శయనగృహముకడకు వచ్చి పిలువుము” 
అని స్వామి స్వప్నమున చెప్పెను. యతిరాజు లీసంగతి రాజు 
కెజిగింపగా “నేనును వచ్చెదను. నాతోవచ్చి చూడు” డని అత 
డనిను. యతిరాజు ఢీల్లీ శ్వరు నితొడ అంతఃపురముసకు పోగా 
ఆపై భవమును చూడవలెనని ఊరి వారికి. తోచెను. అందరి కది 
వేడు కగా నుండెను. 


bias రమ్ము అని యతకిరాజు పిలిచె ను, 
అంతట me స్ప పరికాశ ముకలుగ గా కీకాంబరము ధరించినవాఢు.ను, 


యణస్వామ్ర స ప్త మనే పీత్యక్షమ “యతిరాజాః: యదుగి6 
(+) యో షై 
మంచిసలమున యథిచ్చవమగ పన్ను నొరకును. ఎక్తికౌనుము, 
I (౯ 
ఆవి శ్వేత ద్విపనుం చలి నాక, గరుడుడు దాని నిచ్చట స 
కొను నన్నును ప౦తిష్టింవుము, నాకు తండి వగుము 
నీ 
© 


ని చెప్పెను. యతిరాజులు మ నాడే లేచిపోయి వెదుకగా 
కగనరి తుడున్న చోటు కెలియకలేదు. అయో: స్వామి సత కా ముడు, 
ఇడ ఎసంకల్పు డు, అబగ్బిము చెప్పడు. మరి దొరకలేదే అని 
చింతాకారంతులై ప తట. అటు స్వామి మరల ప౦త్యక్షమై 


కకం ర్య దారం? కలా ణీ రవంునటులొ దికి జఇముప9క అట 
వన కం అ! వలో ప్రణితిర్థి చః అ చ 9 గ్రా ఎ 

క. వ జ XK షే వటట న్‌ 5 

కిందుగా చంపకప్ఫక్షము అధికముగ నున్నవి. అచట తులస 


వసమున్న ది. అందు పెద్దచె టున్న ఆ ఆచెట్టుక్నింద పుట్టలో 

సత్య” మని చెప్పెను. యతిరాజు లట్లె వెళ్లి 
చూడగా కోటి సూర్యు లుడయించినట్లు స్వామి పరికాశించు 
చుండెను. “ఈతావును పట్టణ మొనరింపువు” అని స్వామి 
చెప్పెను. యతిరాజు లట్లె చెసి పాికారమండపగోపురములతో 
సలక్షణమైన కొ వెలగట్టి దానికి శ్రిమన్నా రాయణపురము లేక 
తిరు నారాయణవురమని పెరుంచిరి, దానినే మేలుకోట యందురు. 
సంహిశిక్షణము కావలసి యుండుటచేత శ్రరంగ రాజభట్టరు లేక 
రాజభిట్టరును చేయు మనిరి. మంతితంత౦లోపములు లేక 
చేయి చికి. సకలవిభవములును జరుగుచుండెను. సన్ని ఢికి 
భవములు సేవింతురు. ఎల్ల వారును కడతేర 
వలదా ? WE era చేయవలెను, ఈస్వామి శిల. 
ఉకవమూర్తులు లేరే యని యతిరాజులు చింతతో పరుండ 


ఉడయవరులు 125 


స్‌ 
చ 


పునరు ద్దారములు చేయవచ్చును. ఎండరనో సరిపరచవచ్చు ను 

se తట్‌ చెరరలగువారు చెప్పిరి. అయిన mae 
ల యతిరాజు లనగా పిలిచినదే చాలునని రండి 
యని వారనీరి. మేమట్లు రామని యతిరాజు లనగా మాకే రండి 
యని వారనిరి. యతిరాజులు శ్రీవైష్తవుల శాసన మని తలచి 
సమ్మతించి అచటికిపోయి రాజవుతికశిరమున తమపాడములుంచి 
శ్రపొదతీర్ణము నిచ్చి రి. బరహ్మరక్షస్సు పోయెను. దివ్యవిమానము 
వచ్చెను. రాజకుమారికి చిత్తభ0ను మోయ చేష్టలు మానెను. ఆమె 
చీరకట్టుకో నగా కనకాభిషక మైనట్లు తోచెను. దుష్టగ౦హ బాధ తొల 
గిన రోహీణజీనక్షత9ము పరికాశించినట్లు పంకాశించెను. ఇక నాగురువు 
లను విడిచితిని; మీకు శిష్యుడ నై తిని. మీరేమి చేసినను చేయుడు 
అని రాజనగా యతిరాజులు అతనికి విష్ణువర్దనుడు అని పేరుంచిరి. 
పంచసంస్కార మొనర్చిరి. ఎల్లవారును సు మావంశస్థులకు, 
ఈయూరికి మీరే గురువులని వచ్చి పాదముల బడిరి,. అందరికిని 
పంచసంసారము లాయెను. యతిరాజులు సకలపా9ణులచెతను 
ఉపచరింపబడుచు కొంతకాల మచ్చట నుండిరి. 


విట్టలదెపరా జు యొక్క పండె9ండు వేలమంది గురువులు 
“మాశిష్యుని లాగుకొంటివా ? మాతో వాదము సల్పుముి * అని 
యతిరాజుల మీదికి వచ్చిరి. మీరుబౌద్దులు; నేను మివ మ్ముచూడను, 
తెరవేయుడు అని చెప్పి వ! ఒకముఖము చాలదని 
 నిజరూపము వహించి వేయిముఖములతో వాదించి జయింంచిఏ. 
వినవుగాలి సోకి వారు మృ తినాందుదు రనియు, భయపడుదు 
రనియు వారట్లు తెర వేయించిరి. కొందరు యతిరాజుల పాద 
ముల సస. వారిని క్షమించి విడిచి పెట్టిరి. విటల దేవరాజు 
యతీరద9 చరణారవిందవములందు పరమభ క్రి య డయ్యెను. 
"యతిరాజులు" కొంతకాల నుచ్చటనుండి సింగర్‌ కో వెలకు వచ్చి రి. 


వై 
(యు. 
మీ. 
Wh) ఇ 
క 
_ ఎ 
6 
రా, 
య 
అం ల 
(గాది 
లు జ 
ఇల 
“a 


Ww Fa 63 లి WEE 0 అతు ఈ ౧2 62 
ig sa 9 7 యై ల og బై స్త Dw గ్‌ fe bh dD 
hb 3. . త] 6౮ 3 రం ba. 3 య్‌ ji న్‌ 
న. 
[5 J i A ౧0 ౧ ౦ 62 
0 1 స ప క షష . 3 pb wg గ్‌ స © గ గి గ్‌ 
rl శ ఇ ళ్‌ ye) ళా r 
a ఏ గ3ం 63 te f° 4£3 స గ. 2 సన y3 © సె 
Tan క ఉస ర 2 ఎంట లి 8 " ca ర్తి 
“Rg (a) గ్‌ బి 0౮ 1) 39 3 ( (0) % (0 
9 


వాగియి ౩ 
ని తెలిపెనను. యతిరాజులు వచ్చియున్నారు. 


1 pe 

శ 1 ( (౪ P న ఇ క రం 
వ. క స mde 63 ల 

hh ww 2 [a 9g ె fa న గ 2 y3 cc 3 
ArT i ya Ye 3 wy a 6 qs hb 
Wa No | 63 62 ఈ గె we త ౮ 9 ౮ . ళల 3 
న gn 9 
వంపి చి పచ ం చీ శ డస ag: 

కల © Pr . yd | సగ గ్‌ సే 

3 4m 0g ల | wr, A Dee ns 

STs ra es ny DI TT, = 
Haga ల WE dx Ae గ క rn J 

ళ్‌ a f' f» వత్తి 3 1 |. క Ps EC. శ ల్‌ : Yi 62 

£9 2 టీ శ | Y da cr త ట్‌; (0 DD fg 

( ) (౪) pf. I క గ టై స. 4 0 లె f- p 
స a ft స 3 ల మి 3 3 OR 3 x9 3 శ . శ 1 య) | గ) న్‌! 
క కో 3% w1 LE wi షై 3 Yo 1] ల pg d} ర్‌ రా) ౯! 

గ్‌ Sy ar. న yy ut j : ae a ao BB 

Ya “Dd pr లు He a hh ys ad ర య tt 
న 3 | గ్‌ [ Cy, నే > se అ (అ ౯ [1% 

క 4 న. ‘9 () శై ౧ ) గ్స్‌ ద్ద 
ca. oie 4 ae wb " 9 క్‌ 

0 అద్దీ ళా ఓ 6 లం * | (Es శ అ క ్ష్‌ వ 
స్ట wa) ఓ 3 YB సుఖ ళీ ౯ ya క్ష ళ్‌ + 3 ౯ bh bh 13 
|! ve / ve yg pi మ ల ల “lg. Ne 
EE 9 {3 రత్త ' 3 క [1 త టి ఖై స్తే y3 wy 0 


yi 6 le 


Y8 y 3 [) 


ఖ్‌ 
శ్‌ 
వ్‌? 
ణ్‌ ల్ల న 
ల కు 
rw 

ఖా ద 

pn 

b 

చం 


వ ను, 


ఆయన 


జు 


ఈరా జా 


స్టాప్‌ ౦చవ 


లను 


మంచిజరుగును. 
+. మనలను ఒకటి, రెండుదినము లు: 


శినున టుండిన పొకుండవచ్చును. కాని అతడు తనగురు 


అ 
| 


2 
న్నీ 


% 


పయ 


a 


బెషా 


దిరాజు 
ద 


శీ 


జీ 
pa 
రిత్యజించెను. అతనియాపద తొలగించి 


ఖు 


a 
నీ 


డగును. అందువల 


అ, 


wu” 


ని పొవ 


కడ 


కంటెను 


వం 


ళా, 


ంఠు 


me 
ey 


ul 


ఉడయవ రు లు 128 


చేసి చేర్చు కొనుశు అని వా రనిరి. అయోగ్యులు యోగ్యులై రి. 
కాస  ఈంఆరాజూాలతాలరులోరకి సాల గాామమని ని పేరుంచిరి. యతి 


రాజు లాయూరలో నుండిన ఆంధిపూర్ణులు లేక వడుగనంబి 
అనువారని విశేషముగ _ కటాక్తించిరి. శరణాగతి చేసిన వడుగ 
నందిని తమఅంతరంగశిషు్యలలో చేర్చి కొని వారితోడ సింగర్‌ 
కోవెలకు పోయిరి. అచ్చట నరసింహస్వామి యుగు9డై 
యుండెను. కీరివి మికంఠుడు రాజుగా నుండిననేమి ? శివుడే గొప్ప 
యని వాయు మని నిర్భంధింప పవచ్చునా ? శివునికి మదవస్తు 
వున్నదా ! ? లేదా ? యని విచారించుటకు వాడా, మనమా ? అట్టివా 
ఉంకను బితికియుండెనేని సంకట పెట్టును. తకవాడు పోవలసి 
నదే అని యతిరాజులకు తోచగా కోస మొదవి . ఆకిరమికంఠుని 
మరణమున కై నృ కంఠీరవునిసన్నిధిలో, అగ్ని గుండములో ఆభ 
చాంక హోమము చేసిరి. అచ్చటనుండి తొండనూర్‌ లేక భ క్రగాగిమ 
మునకు పోయిరి. వీరి యనుగ౦ిహమును సంపాదించిన తొండ 
నూరునంబి అచ్చటనుండిం. వారి ననుగ9హింప నచ్చ టికిపోయి 
వారిచేత ఉపచరింపబడు :ైండిరి, ఆయూ_రాజగు ఏట్టల వరాజు 
జ జొమార్పెను పిశాచపముు పట్టెను. తొండనూరున౦బికి ఉంఛవృ క్తి తియ్‌ 
తరు. ఆయన రాజగ్భహమునకు బోయెను. రాణి  యతనిని 
జూచి “స్వామీ! బిడ్డ పిశాచముచేత నల్లాడుచున్నది. దానిని విడి 
కంచువా రెవరైన నున్నారా Ar వా యడుగగా అహ్మాః సర్వ 
లోకగురుడు  వచ్చియున్నారు." వారికి మంతితంతరిము 
య తెలియును. మీయ” ఎట్ట అవత సా. ర్‌ళమూరికి విచ్చే 
చెరి, వా రిచ్చ టికినచ్చి న పిశాచ పోవునని నంబి చెప్పెను. 
రాజు బౌద్దమ తస్థు డగుటచేత సమయ మెతిగి యతిరాజుల సంగతి 
చెప్పవల లయుననీ రాణి చూచునుండెను. ఒకనాడు వారియింట 
తదోవిశేషసు కాగా రాజు స్వాచార్యులను. భోజనమునకు పిలిచెను 


122 ఆచార్యులచరి తి 


పలయును అని తలచిరి. వారిని పిలచి మీబుద్ది. చెడియున్న దని 
చెప్పినచో వారు విందురా ? కావున రకర ఆయూరివారు 
ఏకీర్ధమున స్నా నపానముల చేయుదురో దానిని తెలిసికొని, 
మొదలియాం౦డానును మిగుల తగ్గించినందున ఇతర శిష్యులకు 
వారియందు కొంత గౌరవముతగ్గగా ఆయనను గొరవపరచ 
వలయునని తలచి వారిని పిలిచి ఈ యూరివారు స్నానమొసర్భు 
నపుడు నీ వానీటియందు నీకాలును జారవిడచి గట్టున కూర్చు 0 
జము అని యాజ్ఞాపించిరి. మహాగురుభ క్రీ షా. డగుటచేత 
పరక కకక. ని తలచి కారణము "నడుగకయే న 
యాంశడాను గుర్వాజ్ఞను నిర్వర్తించెను. కొట్టువచ్చుచుండినవారు 
రజోగుణతమోగుణములు పోగా యతిరాజుల విషయపుున భి 
కలవా రై రి. స్రీలు, పురుషులు, బిడ్డలు స్నానము చేసిరి. వారు 
మొదలియాండానును పిచ్చి వాడని తలచిరి. వారి పాద తీర్థఫ9భా 
వముచేత ఎల్లవారికిని స్వమత దీక్ష పోయి యతిరాజుల మతమున 
చెరవలయునని తోచెను. “త్వమేవశరణ మృము” అని వా రెల్ల 
రును యతిరాజుల పాదముల బడీరి. 
శర్పియాన్‌ స్వధర్శో ఏగుణకి పరధర్మాత్స్ష నుష్టితాతీ | 
స్వధర్మ నిధనం శేరియః పరధర్శొ క. i 
అను భగవద్దిత లేఅధా్యా. ఫల న్లో కమునందు స్వమతమును 
శువరాచని చెప్పియున్న ది. మతు 'మీమతమును విడు 'పవబ్బునా 
య న యతిరాజు లడుగగా అజ్ఞా జానముచేత కదా అది స్వధర్మ 
నం రం యై అ 0. జీవాత్మ, పరమాత్మ భేదము లనుటయు, ఒకటి 
అనుటయు రెండు పక్షములై నచో స్వధర్మము, పరధర్మము అను 
ప. అద్వైత మనునది తెలియక తోచుచున్న దే గాని 
వాస్త వము గాదు. మేము Es మాది స్వధర్మము 
గాదు. మజ శిక్షించి మీదీక్షలో చేర్చుకొని పంచనసంస్కా రాదుళు 


అడవిలో సరల సొంతముగ 
నలో నుండిన రదరాజుసన్ని ధిలో తిందండసు, 
కరాషాయము౯ను ఉంచి గ కొనీరి. ఇట్టిభ క్రిగలశిష్యురాలిని సుతల 
చూచి అనుగహి హించితినే యిది యొకపర్గియోజనము అని తలంచి 
యతిరాజులు శ్రీరంగమును, శ్రీరంగనాథుని నెడబాసిన దుఃఖము 
పురచిరి. యతిరాజు లాదడంపతులచేత పూజింపబడుచు నాలుగైదు 
నము లచ్చటనుండి కాషాయతి9దండకమండలువులను సంపా 
దించుకొని ఆజాళిహ్మణుని శవై ష్టవునిగ చేసి పడమటిదిక్కుగా 
పయనమై పోయిరి. 


తవు ఆరాధ; 


లు 


నీ 


యతిరాజులు వహ్నిపుష్మరిణి రక నెరుపుకొళన:3 అను 
గా౦వముమునకు కాలం సూడు దినము అురడిరి. 'మిదతిలకు ఫలము 
డ్ర్‌ న్ని దినములుండి శాల గామమునకు వెళ్లిరి, ఆయూరివారు 


న్నీ 


పరమాదై ప్రతులు, అచట విళ్వాలయము కత్రదు: భుజింపవచ్చును 
గని మా ాహ్షాడువారు లేకుండిరి. గా౦మములోనివారు వమూయా 
వాదులు. వరబరిహ్మ వరత టలు సత్యము. మాయచేత తకి కనబ 
తోచును అందురు. విరు వ్వ్వైతులు. భగవంతుడు అతాస్తసమ స్త 


J 


{ 


కాముడు, ఆత్మ జననమరణవులలోబడి అల్లాడు Pee వీడు 
వానితో సమాను డగునా ? అందురు, అద్వైతులు విరినిజూచి 
అసూయనొంది మాట్లాడకుండిరి, యతిరాజులు వారిని జూచి 
ఇచ్చట ననేకు లున్నారు. వీరు మనమతమును జెజుపుదురు. 
కర్రని శిష్యుల గాదించుకొనవలయును. వాదించవలెనన్న వీరంత 
తెలిసినవారు గారు. యజ్ఞమూర్తివలె మిగుల తెలిసినవారిని సులభ 
స దిద్దవచ్చు ను. మూగవాని వలె ఏమియు తెలియనివారికి 
శంమపడి తెలియజెయవచ్చును. ఏమియు తెలియక పండితులమని 
నిర౦వీగువారికి తెలుపుటకు బిహ్మకుకూడ శక్యముగాదు. ఎటు 
లై నను కురిమునసనును శుద్దపరచవలయును . శిష్యులుగా చేసికొన 


భార్య : గురువులు వచ్చిరి, వంట చేసితిని అందరకు 


భర్త * నీవేల భుజించలేదు ? 
భార్య ఏ గురు వారగించలేదు. 
భర : ఎందువలన ? 
నీవు శిష్యురాలవేగాని, నీభ శిష్యుడు గాడు 
ప నొల్లను అని వా రనిరి. 
* భుజింతువుగాని లెమ్ము. 
ట్ర్‌ గురు వారగించకుండ నేనెట్లు భుబజింతును ? మిరు 
ఆయన ఆరగించెదరు. 
భర్త: అటులై న వైష్ణవుడ నయ్యెదను. 
భార్య : వైష్టవుడ నయ్యెద నని ప్రతిజ్ఞ చేయుడు - అని 
యిట్లు భార్య చెప్పగా బ్రాహ్మణు డనేకశవథములు చేసెను. 


చు 
Wot 


ti 


ల 
0 


0 
ల్‌ 
వ 


స. 


వు 


pen 
వలన్‌ 


pas 
eA 


ఆవురునా డాతడు యతిరాజుల నాశియించగా . వారితనికి 
వంచసంస్కారములు చేసిరి, గోవిందదాసుడని పే రుంచిరి. నే 
గిచ్చట నీ శ్వేతవస్త్రములతోనుండిన యోచనలేదు. ఇంకను 
అ నేకకారకములు చేయవలసియుండును. సన్యాసియని తెలిసిననే 
బాగుగ నుండును అని చెప్పి యతిరాజులు తిరిదండ కాషాయ 
కమండలువులను శిష్యులద్వారా తెప్పించుకొనిరి, పైవానిని భగవ 
తన్ని ధిలో తీసికొనవలెను, మునుపు వరదుడిచ్చి నవి పోయినవి. 


ఉడయవరులు 1109 


౦18 యతిరాజుల కెతిగించిరి, ఆరగించుటకు రావ 
వం పేర తితో విలువగా పాదుకలను జూడవలయునని వారు 
ర. అక్ర్షతలతోడ ఆమె పాదుకలను తేగా యతిరాజులు 
చిరి. మంత్రము జ్ఞాపకమున్నదా ? ఉండినచో చెప్పుమని 
తిరాజు లడుగగా రహస్యమే, ఎట్లు చెప్పుదు ? నని ఆమె పలి 
౨. చెవిలో చెప్పుమని యతిరాజు లనిరి. ఇంత పరీక్షింపవల 
౨నా ? భుజించిన భుజింపుడు, లేకున్న పొండు అని ఆమె 
నా వా రెటులైనను ఆరగింపవలయునని తలంచి మంత 
ను చెప్పెను. అటులై న వీరిలో యతిరాజులను చూపుమని వా 
ఎగగా ఆమె చేత నొకదీపము నుంచుకొని ఒక్కొక్కరి పాద 


ను, పాదుకజను చూచుచు మీరు కారు, మీరు కారు అనుచు 


{ 


క్ని 


ండెను.  హనువుంతుడు సీతాన్వేషణమున మై రావణు" 
తశిపురస:న ప్రవేశించి స్త్రీలను పరీక్షీ ంచి చూచినట్లు ఈడ" 
ను కార్యార్థ మై చూచెను. మనసు చలించక గ 
.వపాదదర్శ నషి పదు కార్యము అగునని చూచెను, అట్లు చూచుచు 
" నవుడు యఖతిరాజుల పాదమును, పాదుకను చూచి న. 
రాజులు. నేనంత గురు రు లేకున్నా నా? అపుడు కాషాయవు:, 
శు ధవశాంబరసు దరించిగి?. దండము లేదు. అనగా 
మ్మా! నేనే పాదుకల నిచ్చి నవాడను. మంత ము చెప్పిన 
డను. శీ రంగమునుండి ఒకానొక కారణముచే . వచ్చి తిని. 


మహాభకి శాలినివి. నీవు ' కష్యురాలవే. పరమానుగరిహ పాత య 
వి అని యతిరాజు అనిని, ఎల్ల రును భుజించిరి. ఈవెభ 
సుకు విరుద్ధ వ. పీకి గురుభ కితో పతిభ క్రి యుండవళెను. 
తి వీరల సాశియించి కృతార్దుడు స యని తలం 


స్‌ 


118 ఆచార్యులచరిత్ర 


మామగా రనియో థావింపవచ్చును. నామనసున నున్న సంశ 
యము నెన్ని దినములు దాచెదను ? మీరన్న నో భిక్షబెత్తు 
చున్నారు. రాజాధిరాజులు మీపాదముల బడుచున్నారు. రంగ 
నాథునిసేవకై కాచియుండునట్లు తమసన్నిధిలో కాచియుందురు. 
ఇందులకు కారణ మెరుగ న రుచున్నాను అని గెను జారి “నదిగ్‌ 
తిని, *సంశయాత్నా వినశ్యతి” అని గీతలో చెప్పియున్నది. 
నీపట్లు సందియము నుంచుకొనక ఆడిగితివి గాన చెప్పెదను 
వినుము. నాయొద్ద నొకమంతరిరత్న మున్నది. దానిని నేను 
. వచ్చి నవారి కొసగుదును. ఆగాప్పసొత్తున కై వారు కని పెట్టుకొని 
యుందురు అని యతిరాజులు చెప్పిరి. నాకామంత ము నుప 
దేశింపు డని నేను వారిని పార్థించగా వారు నా కాపముంత ము నుప 
దేశించిరి. ఈ సె భ క్రి గలది, సమ ర్థురాలు అని వారు సంతోషించి 
వెళ్లిరి, మరియొకనాడు వారు పోవుచుండగా పంతము మరచి 
కీని, మరల నుపదేశింపుడని నేను కోరితిని. వారు ఉపదేశించిరి. 
గురుతుగ పాదుకలనిం డని నే నడుగగా రాముడు భరతున శిచ్చి 
నట్లు తమపాదుకలు వారు నా కిచ్చిరి. పిన్ముట నేను నాభ ర్హతోడ 

మాయూరికి పోయితిని. వర్గములు కృరిసినలి, మే మిచ్చట 
బిదుకుచున్నాము. మరల గురువులను దర్శింపనే లేదు అని 
చెప్పి యతిరాజుల అనుగహమును స్మరించి దుఃఖించెను. 
“అమ్మా! స్‌పు యత౭ిరాజుల శిష్యురాలవు.. వారిపాదుకల నారా 
ధించు మహావై ష్షవీవి గాన తశియ చేయుము అనీ స్వాము లసిరి. 
ఈమాటలు 'వినుచుండిన యకిరాజులకు సంగతియం తయు 
స్మృతికి వచ్చెను. ఆమె ఆచారమును పరీక్షింపుడని యతిరాహి 
లాజ్ఞాపించగా + శిష్యులు గమనించుచుండిరి. ఆమె స్నాన మొనర్చ 
“మడివస్ర్రము ధరించి పాదుకలను '&రువారాధన గృహమునం 
దుంచి ద్వయ] ముత9మును, గురుపరంపర ను తనుసంధించీ 


80 ఉడయవరులు 117 


తామస మని చెప్పబడినది. ఎంత చేసినను ఆదరణలేకున్న విషము 
వలె తోచును. దానమును పరిగిహించినవారు దుఃఖించుచజు 
పోవుదురు క ఏ నవారిని కూర్చుండబెట్టి నమస్కరించి నావలన 
ట్య అని అడిగి తెలిసికొని నాశ _కికొ అది నిచ్చెదను. 
గె కొనుడని పదుగు రిచ్చి న మీకార్యము నెర చేరును అని పీ08ిలో 
నిచ్చిన దానము స్వల్పమైనను గై గెక్‌ కొన్న వారు తప్త లగుదురు, 
“అమ్మా! నీవును అటే పిియముతో బిలిచితివి, మేము తృప్తి 
చెందితిమి. అని స్వాములు చెప్పిరి. మెముచెసిన పుణ్యమో, మా 
పెద్దలు చెసిన పుణ్యమో శ్రివైష్షవులు మీరిచ్చ టికి వచ్చితిరి. భుజింప 
కున్న ను ఇచ్చట శయనించుటయే విశేషము అని చేలాంచలాంబ 
కొంగుపిరాట్టి చెప్పెను. యధథేష్టముగ భోజన పదార్థములు వచ్చి 
యున్నవి. “నును భుజింపలేదు. వీరెల్లరును నీరాహారులుగనే 
తోచుచున్నారు. పా౦్రర్థించినను వలదనుచున్నారు. కారణము 
మాతిము తెలియకున్నది. ఈమె కులమేమో; ఈమె యెవ 
తెయో అని వారు యోచించుచున్న ట్లు తోచుచున్నది అని ఆమె 
భావించి 4 స్వాముల నుద్దేశించి “మీరు సందేహింపబనిలేదు. నేను 
యతిరాజుల శిష్యురాలిని. అట్లుగాకున్న సీయడవిలో కుగాాను. 
మున నున్న స్తీనగు నేను మీకొరకు పాకము చేయ తలపెట్టు 
దునా ?” అని చెప్పెను. ఇది గొప్పసంగతి. నీవు వేటగాండు)న్న 
స్టలమున నున్నావు. నీకు యతిరాజులదర్శన మెట్లు ee 2 
ర వారడుగగా యతిరాజులు వినుచుండిరి. మాయూరి 
'పండెంండుసంవత్సరములు వర్షము లేకపోగా కరవు సంభవించి 
మేము శ్రీరంగమునకు వచ్చియుంటిమి. నేను మిద్దైమీదనుండగా 
యతిరాజులు భిక్షకు పోవుచుండిరి. మహ *నుభావుడనీ కిరిందికి దిగి 
వచ్చి. భిక్షమిడి. నమస్కరించి నిలిచితిని. ఎందుకు నిలచియున్నా 
వని ః వా రడిగిరి. మీకడ భయమేలః . నాతండి$ యనియోః 


111 ఆచార్యులచ 3 త్రం 


9 - Pa డ్‌ 


౫ చింలంప సునును” అని వారిని పంబర, నల్లాని భార్య 


న. “ఆతి మ. సాబు పంపెను. ఇక 
డే ఇండరాదు, పరు భుజింవుడని వెటకాండుం వెళ్ళిరి. రాముడు 


నోకో నరణార్లము మాతాపికి wragd మను వ్యాజము న. 
ధి థి 


తీత 


అడవికి హోయినట్ల యతిరాజులు భయవ్యాజమున న వెళ్ళి రి. ఆదం౦ప 


జాన పేక Oe చా టిరాతి9కి అచ్చట చలెదె, కఠటుఅ వారె 


6 


వ్‌ 


శః బాళహ బునిభార్య చేలాంచలాంబ లేక తలప్పమ్మాళ అను 
నామె. ఆవుభ ర భుజించెను, ఆమె భుజింప తెదు. మిరెల్లరును 
ద 


యును. నాథా గ్యముః ns es చూచితినో 
మకందరికి తకియ. చేసిపెట్టుభాగ్యము. లఖించెను. శీఘమరిముగ 
ను అని యామె యకిరాజులతో, పచ్చిన స్వాములతో 
అదను శం ల ఖాసా) భుజింప నెంచలేదు. ఆదరణతో 
దాతవం, మితి యద్దానం దీయతేఒనుపకారిజే | 
దేశే కాలే చ న పాతం. చ తద్దానం సౌ క్త్వికం a [1 
గీత, 1/అధ్యా. బి0 
యత్తు పృత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః | 
కము వరి కిష్టం తద్దానం రాజసం స్మృతమ్‌ | 
గ్‌త, 1(అథధ్య్యా. బి] శ్లో 
రే నమ పాత్రభ్యశ్చ దీయతే । 
అసత్క్భృత మవజ్ఞాతం తతామస ముదాహృతమ్‌ || 
గిత. 1(అధ్యా. డర్‌ 
అను ఈశ్లోకములందు సాత్త్విక, రాజస, తామసదానపముల 
సంగతి వరుసగా Tees అందు 22వ కొకమున కాలుచాను 
కొని ఆడించు ను, వచ్చి నభారహ్మ ఖుని చూడకయే, ఏదియైన నిచ్చి 
వెంటనే ఈపీడను వదలించుకొనవలెనని తలచి చేయుదానము 


ఉడయవరులు 113 
ఏరడు గుటకు కారణమేమి ? మీరు అడవులలో నివసించు మను 
జులు. బంధువు లట్లు వారికుశల మడుగుచున్నా రే ? ఆయనతో 
గలు సరటిరద ముహు? ఆని వైప్షవు లడుగగా “తిరుమల 
నల్లాన్‌ అనువారు యతిరాజుల శిష్యుడు. వారు త నభ్ళ్బ త్యులైన వూడ్రః 
ఎంబెరుమూనారు చరణారవిందములే మీకు రక్షక మని ఉపదేశించి 


యుండిరి. అకారణము చేతనే మేము యతిరాజులపట భ కీగలిగి 
గా అల 


ఇ! 


యున్నాము” అనిరి, వారిని చూడవలయునా ? సంతోషించు 
దురాయని వైష్షవు అడుగగా జానని వారనిరి. ఈయనయేయని 
చూపగా వారు “త్ర మేవ శరణ” మ్మని యతిరాజుల పాదముల 


జడిరి, వారు వెళి కొంత వస్త్రములు, కండమూలాదులు తెచి. 


9క 
యిచ్చిరి. నిప్పు రాజజెట్టిరి. ఇంతసేపు మేఘము వర్షించినది. 
ఇపుడు నల్లాన్‌ అనువారు అమృ తవర్షమును కురియించుచు న్నా 
డని వర్తిశంసించిరి. శ్రీరంగమున ను౭డువారు యపిరాజులన: 
గూర్చి చింతించుచుందురని వేటగాని నొకనిని బిలిచి వానితోడ 
నాకస్వామిని పతి. సుపమూాతార వట పతుపుమునిర్న క్‌ సుదూర 

లో మాయజమాను డు న్నాడు. తా పుచ్చ టికి డయచేయ 
వలయునని చెప్పి వారిని తిరుమలనల్లా నింటికి పిలుచుకొనిపోయి 
గురువని చెప్పుచుందు నె అ“మన్నాథన” ఈయన అని వానిభార్య 
'కెచిగించిరి. వేటకు పోయియున్నారు వత్తురు ఉండుడని అతని 
ర్య చెప్పెను. నల్లాన్‌ తనవారితోపచ్చి' గురునిరాక నెరింగి 
శేవించి “నేను లేసని ఊరకున్నారా ? వారిభోజనమున  కేర్చాట్లు 
గావించితిరా, లేదా? యని, యిటనుండువారి నడిగి మనయింటికి 


త్త 


వచ్చి పసుండుటయా ? షమహావైప్షవులు, వారు ముందుగ భుజించి 
న్‌ 

గనే మనను భుజింపసగును. సమీపగా్రామమున  *“కట్టశై వారకి 

“యను వాంహ్మణగ్భహ మున్నది. వారు 'వీడవారు. బియ్యము, 


' పప్పు, నెయ్యి, చక్కెర మొదలగు ద స్యముల. నిచ్చి దివ్యఖో జ 


ట్రై 

జు కింం సనుండిన మన్ను ని 

పుంతిించి శిష్యుల కిచ్చి చల్లుమనిరి, వారటే రాజభటులపై చల్లగా 

Caan ౧ 
వజాషయుధ-3:వలె బాధించెను. వారు పాడపొయిరి. తక అ 
జో 

శిష్యవర్గముత్‌ డ వకోవునపుడు మొొదటిదిన మే ఒకస్వామి వారినుండి 
అందందు పోవుచుండగా ఆయడవిపర దేశ 

వున కొందర కరతడిరి శీ, వ షవసాఃమి అచా టికి 

మున కొందరు వేటకాం డు9ండిరి. ఆశ్రీవై ప్లవస్వామి అచ్చ 

రాగా మీరెనరని ఆవేటకాం డిడిగిరి. నాది శ్రీరంగ మని ఆస్వామి 


క. ఆంతా న 


చెప్పగా అచ్చట యతిరాజులకు క్రైవమా యని వారడిగరి. యతి 
రాజులు క్రీరంగమున లేరు, చోళుని భయముచేశ మారు వేషముతో 


రం 
నెచ్చటికో పోయిరి. వారెచ్చట నున్నారో తెలియకున్నది. నెను 
వెదకుచు వచ్చితిని అని యాస్వామి చెప్పెను. వేటకాం డా9వమూటు 
విని యకిరాజును కనుగొన్న తర్వాతనే భుజింపవలయునని 
వితకుపూని ఆరుదినములు పస్తుండిరి. యతిరాజులు శిష్యుల 
తోడ ఆరుదినములు నిరావి హారులై + శారింతులై. గాలివానలో తల 
వాచుకొన తావులేక పోవుచుండి ఇ ఆరవనాటిరాతి9 వేటగాండ౦సమీప 
మునకు వచ్చి చేరిరి. ఆయంధకారసమయమున కోండకిరింద 
గిప్వుమంట అణగి యణగి మండుచుండగా నచ్చట నెవరో 
మనుష్యు లుందురనియు, మా ర్షమేదియో వారి నడుగుద మనియు 
తలచి యతిరాజు శిష్యులతో నచటికి వెళ్లిరి. “మీ రెవరు? ఎందుండి 
వచ్చితిరి ? ఎందులకు వచ్చితిరి?” అని వా రడుగగా “శ్రీరంగ 
మున నుంషపువారము. కష్టకాలము, భగవత్సంకల్చ్పమున శ్రరం 
గకొతకిడి వచ్చితిమి అని శ్రీ వైష్ణవు అనిరి. ' *శ్రిరంగములో 
రామానుజా చార్యులకు క్రేమమా అని వేటకాం డిడిగిరి. “వారిని 


29 ఉడయమవరులు 119 


“నాలూరాస్‌ లేక చతుర గాగిమాధిపతి యనునతడు అరాజుకు 
మంతిరిగా నుండెను, అతడు కూర తాశ్వారునకు శిష్యుడై 
యుండెను. వాను చెవార్సలు చెయనలసి రాగా, కూర తాళ్యారు 
ముందు చేసిన బాగుగ నుండును. నేను కలత చేయవచ్చు ను 
అని పా్రచీనకర్మముచేత అనుకోని కింమికంఠు నుద్దేశించి మహా 
పూర్ణులు, యతిరాజులు ఉన్నారు, వారు చెవా9లు చేసినకదా ? 
అనామధేయులు చేసిననేమి ? చేయకున్న నేమి ? అని బోధించెను. 
ఆరాజు శారులునుు త్వరగలవారును అగు దూతలను బంపి 
కొట్టియో, భయ పెట్టియో వారిరువురను తెండని పంపెను. 
“మన్నా థుల (ఎంబెరుమానారుల) వుఠ మెచ్చట 2 మన్నాథు 
లెవరు ? ఎచ్చట నున్నారు 1" అని దూతలు వచ్చి రి. దూతల 
వేషషును త్వరను చూచి రామాను జసిద్దాంతము ప కాలము 
వచ్చెనని తలచి శిష్యులు లోవలకుపోయి చెప్పిరి. యతిరాజులు 
స్నానమునకు పోవుచుండిరి. ఇవు డీ దూతలు యమదూతలను 
బోలియున్నారు. యతిరాజులను చూచిన హింసింతురు. వారు 
చేవా్రలు చేసిన కార్యము చెడును. చేయకున్న సంకటము కలు 
గును. వారిని సకలసంకటముల నుండి తొలగింపవలయును. అట్టి 
వాడేకదాః శిష్యు డగును అని తలచి కూరతాళ్వారు యతిరాజులతో 
చెప్పక వారితిరిదండకాషాయములు ధరించి కన న మన్నా థుడి” 
నని బయటికి వచ్చిరి. “రండి” యని వారు పిలచుకొని పోవుచుండిరి. 
అంత గురుభ క్తితో పోవుచున్నా కే యని పూర్ణా చార్వులును హారి 
తోడ పోయిరి. ఉడయవరులు సంగతి విని *“సరి; వాడు నాకాషాయ 
మును ధఎంచెను” అని వారి తెల్లనివస్త్రమును ధరించిరి. రాజ 
భయమున కై ఊరువిడువ దలచి స్వామితో చెప్పగా “నాయనా, 
నీదివ్యనుంగళ విగిహమును కాపాడుకొ*"మ్మని రంగనాథు డనెను. 
యతిరాజు శిష్యులతోడ శ్రరంగమును విడచి పడమరగా పోయిరి. 


{12 ఆచార్యులచరి త్ర 


నాకు వీలావిభూతి , నిత్యవిభూతి యని విభూతులు రెండు గలవు, 
నిత ్యవిభూతీలో తరదరు సకజలే. “తది సత్త సగుణ 
లీలా విభూ తీలో భక్తుడు, అభక్తుడు అను సేదము గలదు. ఇది 
తీరిగుణములతో చేరినది. సీకయని, రు రుక్నిణియని, _పెండ్లియని 
ఇచ్చట గలదు. నిత్యవిభూతిలో ఆడుటకు లేదు. ధర్మము తగి 
అధర్మము హెచ్చిన అవతరింతు నందిని. ఇక ఈవిభూతి యెక 
డీది ? రామానుజుడు తుదమొదలు చెరచెనే. లీలకు, భోగమునకు 


(1 

డ్రి 
Bib 
లు 
రంగ్‌ 
© 


Ges 


అని రెండు విభూతులు అనాదిగ నున్నవి, అది నిత్యము, బది 

అని త్యము, యతిరాజు తన సామ ఎర్జ్యము చెత రెండును ఒకటి 
చేసేను. ఇక న న్నెవరు 6 అడుగువారు ? బగ్గిహ్మాదులు, ఇందా 
దులు, సనకాదులు సులభ నునక దుర్త భమను స్థానమును నుల 
సెనే;! స స్మరిం పనుకూడ వలనుపడని స్థానమును రామానుజ 


భము చే 
శిష్యులు కూందిరీః ఇక కొన్ని దినములు ఇట్లు ee లీలావిభూతి 
హపోన్సను సాత్త్విక, రాజస, తొమస జనులలో స్తా క్ర్వకులు ఎపు 


డును చెడరు, రాజసతామసులు యమలోకమునకు. వచ్చునట్లు 
చేసేదను. ఆకార్యస్థానమును ఎత్తవలదు” అని శ్రీరంగనాథు 
కనెను. ఈసంధితో కరిమికంఠుడను రాజును; స్వామి యేర్పరచెను, 
సృ ష్టింపబడీన ఆరాజు యమునికి సఖుడు, మహాదోిహి, భగవ 
ద్వేషి. యవు లోకమునకై సృష్టింపబడిన ఆరాజు పమి చేసెను ? 
ఎట్లు చెరచెను ? అనగా వాడు వేదాంతవిజచారము సేయ నారం 
భంచి తె వపషముతమున అధికాసక్తు జ డాయెను. అందరును శై వులుగ 
తపతయును] వ. శిరశ్ళేద నుగునని ఆజ్ఞాపించెను. “శివా 
. తృరతరం నాక అని యె ల్లవారితో చెప్పి చేవాలు చేయు డను 
“చుండెను.. చేయకున్న దెబ్బలు కో కోట్టించు చుండెను. సుతల 
3 విన్యయా ? శాస్ర్రవిచారమా ? స సద్యశఫలిమును చూడవలయునని 
కొబదరును, భయముచేత కొందరును చేవాభీతు చేసిరి 


ఉడయవరులు Lt 


యషునికి పనిలెకపోయెను. భటులను తో9సివేసెను. తాను గూడ 
ఉద్యోగపున నుండుట న్యర్థనుని తోచెను. కార్యస్టానము నే ల్స్‌ మై 
వేయవలయునని తోచెను. రామానుజులవారు వై ష్టవసిద్దాంతమును 
స్థాపన ee భూపిదక్షిణము చేయుటే న. కారణము: 
గాన యముడు సత్యలోకమునకు పోయి ోబహ్మదేవా! భూలోక 
మున యతిరాజు లవతరించెను. మితిలేని శిష్య లేర్పడిరి. కర్మ 
జ్ఞానభక్తు లతో కార్యము లేదని ప్రపత్తిలో దిగిరి. ఆసాధనముల లో 
ue 5 త్రప్పుపట్టవచ్చు ను. 

నేహాభికరిమనాశోఒ ప్పి ప్రిత్యవాయో న విద్యతే । 
a స్వల్ప మప్యుస్య ధర్మస్య తాియతే మహతో భయాత్‌ 1 

భగ, దఅధ్య్యా, 40 శ్లో కమువలె అకామ్యకర్శము చేయు 
చున్నారు. మంతిలోప, తంత౦లోపము లుండినను యోచనఅేడూని 
స్వామిచెప్పెను. కామ్యుకర్మము చేసిననేకదా బాగుగ చేయలేదని 
తప్పులెన్నవచ్చును ? ఇతరసాధనములు సాధనములు గావు. '-నీవే 
గతి యనుచున్నారు. స్వామి వారిని చెరు- కొ నుచున్నాడు. ఇర 
నాపని వదలుకొందునాి” యని బ్రహ లో చెప్పుకొ నెను. అట్లుకాదు. 
పకృతి గౌరవ మెమి? లోక వ్యపహారముచెడునే యనిబ్రిహ్మ దేవుడు, 
యముడు, పరమశివుడు ఇందాదిదేవత లతోడ శ్రీరంగనాథుని 
యొద్దకు పోయి “స్వామీ + విజ్ఞాపన మొకటి. మీ పరమానుడరిహ 
పాతుడై న" రామానుజు డను “సన్యాసి మిరు అర్జునునికి ,. ఆవ 
దెశించిన చధమోపాయమును ఎల్ల వారికీ చెప్పచున్నాడు. కర్మజ్ఞాన 
భక్తులు “లేనివారు. పూకుల. పోవుచున్నారు. యతిరాజా. | 
ఉను శరణ మందురు మోక్షమునకు.పోవుదురు. ఇందులకు 
ఆయన నేవన నగును ? మీవలననే తప్పు... ఇవు డీ యమునికి 
: ఉద్యోగమునుకల్పించిన బాగుగనుండు నని చెప్పి రి. “యతఠరాజుల 
వలన అ బ్లాయెనా ! ఇట్లు కూడ పరిషచన ముండునా ? ఆశ్చ రావు? 


110 _అచార్యులచరితు 


-నంవిగారు దర్శన మీయగా “ధ్యానమని రె! అదియేమి ? మేమును 
చేయవలదా ? తెలియపరచుడు”” అని యతిరాజు లడిగిరి. తనకు 
భగవత్స్వ్యరూపమును జూపిన ఆచార్యుని దలచుటి ధ్యానము. 
ఆచార్యునిక థలే శవణము. వారి నామమే జపఘు. పరమునకు 
అదియే ముఖ్యము అని తిరుక్కోటూ్య్యూరునంబి చెప్పగా యతిరాజు 
.లాసంగతి గంహించి శ్రీరంగమునకు వచ్చి యొల్లవారికి ఉపదె 
శించిరి. యతిరాజుల దర్శనము, సద్దుణశ్శివణము, పాదసేవ, 
రై ంకర్యాచరణముల చేత లోకములోని జను లెల్లరును వైకుంఠము 
నకు పోవుచుండిరి, యతీందుంలతో సంబంధము గలవారు నర 
“-కమున బడియుండు తమవారితోడ వైకుంఠమునకు బోయిరి. 
పితృదేవతలు 'నటనము చేసిరి. మనవాడు ఆశంయించెన్సు కాపా 
డును అని పితృపితావుహులు సంతోషించిరి. మహానుభావుడును, 
వై ష్లవాగేరిసరుడు ను అగు రుక్మాంగదునివల్ల జనులు వైకుంఠము 
నకు బోయినట్లు లక్ష్మణాచార్యుల సంబంధులు పోయిరి. కర్మ 
జ్ఞానభక్తు లచేత కడతేరవలయునని తలచియుండిన జనులు యతి 
జ లచేత పప త్తి ముఖ్యమని తెలిసిరి. ఐరజా నదిలో స్నాన 
మాచరించి విరజకు ఉత్తరదిక్కునందుగల వైకుంఠము చేరిరి. 
_ ఈలోకమున కలికి శక్తి లేకపోయెను. ఆలోక్షమున యమునికి 
Pops “పొలిక, పొలిక, పొలికి అను పాశురార్థము 
జనుల పుడు నిశ్చయ మాయెను. కరక మురనకు:. జ తవారు 
న్‌ మార్గమున టొ దంల న. ణముగ ఆమార్ష్మపమన 
జన పంతారము. రుత దు ఏలన 


(శ 


ద్యతే । 
ll 


నాం ప్ర 
సుదుర్ల భ 
క్ర జన్మవుణ ్యవరిపాకము న 
జనులతో నిండిపోయెను, 


బహానాం జన్మనా మె జ్ఞా జాన 
వాసుదేవ సర్వమితి స క. 


స. 


లిం 


౧1 


భగ. (అధ్యా. 19 కమట్లు అ 
గదా అట్లు పోవలయును- ఆమార్గ 


| 


28 ఉడయ వరులు 109 


అను భగ. ౧అధ్యా. ఏదీశై కవమునందువలె ఇతరపంయో 

నము తలసక నన్ను భజించువాడు ఆచారహీనుడై యు౨డినను 
వానిని సాధువనియే తలపవలయును. వాని మనోనిశ్చయము 
భాగుగ నున్నది కదా! యని చెప్పబడెను. ఇదంతయు నీవు 
చదివియుండలేదా ? నీకును సందేహమా? యని మహాపూర్లులు 
ఉదాహ హారణపూర్వ కముగ చెప్పగా కటు సెలవిచ్చినది నాపునసు 
నకు కం పట్టినది. స్వామీ అట్లు చేసి చూపెను, మీరు అను 


ర్స 


ఉన 


ఇ ంచితిరి అని ఇ చెప్పి తప హల. ఊరివారిని సవూథాన పలిచిది, 
నోరుండువారికి బోధింపవచ్చు ను, మూగకు చెప్పుట కష్టమని 
కొంద రనిరి. ఒకమూగవాడు యతిరాజుల మఠమువద్ద నుంఢగా 
వారు వానిని మఠములోనికి పిలుచుకొనీపోయి తలుపు మూసికొనిరి. 
ఇదేమి తలుపుమూసికొనిరి, మూగవానితో సంజ్ఞ చేయుటకు వీరికి 
తెలియునా యని కూర తాళ్వారు మొదలగువారు అనుకొనిరి. నా 
ee గతీ యని నవ మ్మ్నుము అని యతిరాజులు సంజ్ఞ చేయరా 
మూగవాడు దివ్యమంగళ మైన గురువిగ్శిహమే రక్షకమని మన 

పూర్వకముగ నమ్మి మ అతడు తలుపు తేరచు 
కొని ఖై టకు పచ్చునపుడు మాట్లాడుచు వచ్చెను. అతనితో మాల్లా 
స ఇతరులవల్ర గాలేదు. పప సందిహము . గురు 
శర్‌ర మే రక్షతమని వాడు నమ్మెను, మహావాగ్గోరణి కలవా 
డాయెను. గురుశరీర ss ? అసంగతీ ఇదివరలో 
తిరువరంగప్పెరుమాశరయర్‌ చెప్పియుండిరి. ' తిరుక్కోట్యూరు 
సంబిని సైతము అడిగి సంగతి తెలిసి శిష్యులకు చెప్ప నగును, 

వారి నడుగక ఇపుడే చెప్పిన వారు సన్ను దలతురు. నా కపచా 
రము కలుగును అని సంగతి నెరుగుటకై ' “యతిరాజులు తిరు 
కోిట్యూరునంబిని చూడగోరి యచ్చ టికి పోయిరి, వారి దర్శనము 
కాలేదు. వారు ధ్యానమున నున్నారని ఆలిపిగి, ధ్యానానంతరము 


100 ae అ-చ రి త్ర 


అట్లు పరిక్షీంపుడని అత డనెను. అపుడు 'పరిక్షించుటకై అత్తుళా 
యమ్మ ఇంటికి బంపిరని కొన్ని గింథములు. యతిరాజులు బిల్లి 
దాసుని పిలిచి నీగుణ మరయుటకు తెమ్మంటిని, కీసుకొనునుని 
సగల నిచ్చి రి. Xe 
మహాపూర్ణులు మార నేర్‌ నంబికి బిహ్మ మెథ సంసా శరము 
జేయగా వర్తాంతరునికి ఇట్టుచేయవచ్చు నా యని వారి నెల్లవారును 
ల్‌ సరా కక్ష లేర్పడెను. యతిరాజు స. తెలిసి ఆచార్యుల 
నుద్దెశించి మిగుల పెద్దగనుండు మీ రెల ఇట్లు చేసితి.? రనిరి. నీవు 
విషయము ప అడుగుచున్నావా 2 ఊరపో రనుచున్నారని 
అడుగుచున్నావా ? యని మహాపూర్లు లడుగ గా_ 
యద్య దాచరతి శష్షః తత దేవేతరో జనః | 
యశక్పమాణం కురుతే లోక స్రదనువ ర్తతే ॥ 
అను భగ. లిఅధ్యా. £21 కోకములోవలె పెద్ద లమార్గదు నే 
తదితరులు అనుసరింతు ధని" యతిరాజు అనిరి. భర్త యొక్క 
జాధను భార్యయు, తండింయొక్క్ల బాధను పుతుడు వీసికొ నరు. 
గురువగు యామునుల రాచవరీణమును తన కీయలేదని అతడు 
గురువుకంటెను అధికముగ బాధపడెను. తుద కా ప 
సార్సిర్ధించి తీసికొని యామునుల అనుగ హపాతు9 డాయెను. 
శూ దుర్తిడని యొంచరాదు. యామునులే యాజ్ఞాపెంచిరి. చకివర్తి 
తిరుమగన్‌ (ఈ రాముడు) జటాయువు నకు రము కైంకర్యము 
చేయలేదా ? ఇతడు జ్ఞాని. అంతకంటెను తక్కువై నవాడా ? 
ధర్మపుతు9డు విదురునికి చేయలేదా ? అత డే జాతివాడు ? 
ఈయన. అంతకంటెను తగ్గినా? 1 కావున జ్ఞానభక్తా క్స్యాదులను చూడ 
వరదో ? ఇదంతయు" ముఖ్యమా ? 2 కులం SO నిచ్చును 
అని చెప్పబడలేదా ? శ్వపచు డైనను సరియని పహాదు డనలేడా? 
మాం హి పార్థ వ్యపాశ్రత్య ౧ యేజపి స్యుః పాపయోనయః । 
"స్త్రియో వై క. సథాశాదా? స్త సే ఒపి. యా ని పరాంగతిమ్‌ 8: 


ey 


ఉడయవరులు tit 


బదులు చెప్పెను. యతిరాజుల ఆజ్ఞానుసారముగ విల్లి దాసు నింటి 
వాకిట నిలచి వినుచుండిన శిష్యులు స వారి సంభాషణ 
క లా కసత దెవ్వడై నను దొంగతనము జరిగినదని వినిన 
తోడనే, ఓసీ : ఎందులకు అరవకుంటివి అని భార్యను తిట్టి 
కోక్రకఛటు అకడ కరిగి.నగలు పోయెనని వాయించి అది లభించు 
విధము చూదుకొనును. మిగుల విలువగల నగలను శవైష్టవులు 
తీనుకొ నలేదని అల్లాడుచ న్నాడు. కడా: మీరా! హెచ్చు! గుణ మేం 
పెద్దగాని, జాతిగాదు. ఏ జాతిరైైన నేమి ? భగవత్సంబంధ ముండ 
వలెను. భగవన్నానము. కులము నిచ్చును అని తిరుమంగై 
యాళ్వారు వాక్యము. దాంహ్మ బుడు, కుక్కమాంసమును తిను 
చండాలుడు అను వీరిలో భక్తిలేని బ్రాహ్మణుని సేవింపన్కు భక్తి 
గల చండాలుని సేవించెద నని ప౦హ్లాదుని వాక్యము.” అని యతి 
అాజు లనిరి, విలిదాసుమీచ అ క బుద్ధివచ్చుటకై 
నాడు మాతరమే దాక న డంతయును యతిరాజులు 
వాని చేయి పట్టుకొ నుచుండిరి. ' ఏమో సం భవమున వాని చేయి 
డే ట్టుకొనిరి; మేవముందరమును వాదించగా గిలిపిరి అని వా రెంచుదు 
రని పితిదినమును అబ్లుచేయుచు “అడు కలా తగు వాలి 'వ్రీన్సి 
వలె మరొకడు లెడు” అని .తార్మాణగా చూపి పరమానుగ6హము 
నెటిపిరి. ఇక _ముదలియాండాను ఏమి చేయును ? మొదలి 
యాండానుకు ఏవిద్యాధనకులనుదములు . పోయినవా' యని 
పరీక్షించుటతై వారిని పెరియనంబిగారి కూతురైన ఆత్తుళాయమ్మ 
ఇంటికి తళియ మొదలగు పరిచారములు చేయబంపి వారి మనో 
నిశ్చయ మెరిగి పిమ్మట చరమశ్శొ కము నువదేశించిరని ఇదివరలో 
వార్రయబడెను.. అట్టు. కొన్ని చ౦ంథములు.. "మూడు మదములు 

గభ మొదలియాండాను. కంటెను మూడు మడములు లేని విలి 
దాసుడు 'అధికుడని యతిరాజు ౪ చెప్ప . నన్నెట్లు పరీక్షింనగోరెడరో 


106 అ చార్యులచరి త్ర 


నొకరు దోషారోపణము చేసి, అవాచ్యములు పలుకుచు జగడములు 
DE NE వారియోగ్యత అట్లు బలుతటప డె నుసి మ్మట రామా ను 
జులు వారిని సమాథానపరచిరి. మరియొకనాటి రాతి9 యుతి 
రాజులు విల్లిదాసునితో ఏకాంతసుగ మాటలాడుచుండి వీరిభార్య 
నగలను దొంగిలించి తీసికొనిరండని శిష్యుల, కొజ్జా పించి, మీరు 
వచ్చువరకు వీనిని విడువ ననిరి. వారట్లి పోయి ల నిదు 
రించగా కుడిప పకక నగలను పతం కొన్నినగలు క్‌య. 
గనే ఆమె కన్నుతెరచి చూచి ఫ్‌తు వైష్షవులు, ఎరరుకొతకో 
నగలను తీసికొనుచున్నారు అని తలచి తే బాగుగ మూసి 
కొనెను. ఆమె నిదిపోవుచున్నదని వారు అన్నినగలను తీసిరి. 
ఎడమప౦క్క నగలను పీయవలయునే అని వారు యోచించు 
చుండగా ఆపర్గీక్కునున్న నగలుసై తము వారు కీపికొసవల యు 
నను తలపుతో ఆమె అటుపరిక్కకు తిరిగెను. “దీరీ ? ఈమెకు మెల 
కువవచ్చినది. లేచినచో నె” ట్లని వారు వెళ్లిరి. పొగిద్దాయె నిక 
పొమ్మని చెప్పే యతిరాజులు బిల్లీ దాసుని పంపి తెచ్చి స నగలను 
యెంచి పెట్టిరి, విల్లీదాసుశు ఇంటికి పోయి చూడగా తలుపు 
తేరచియుండెను. ఏమేః ఒకవిక్కేనగలను మాత్రము. వేసికొంటి 
వని విల్లిదాసు డడుగగా రెండుపుక్కలను వెసికొంటిని, శ్రవపై ష్ష 
వులు వచ్చి యెందులకో ఒకపర్షిక్కునగలను కీచికొనిరి. ఈనగ 


లను కూడ తీసికొందురని ఇట్లు తిరిగితిని, వారు వెళ్లి పోయిరి 
ఇ య 

అని యామెచెపె ప్పెను. ఎఐదుకటు తిరిగడితివి, ఒకపక్కన గలు 

ధా 

సార్థకములై నవి. మరియొక పలథక్కవానికి అట్టిఆద్భ ష్టము కల్ల 


భేదు. కడకు ఈపార్శ్య పునగల కిట్టి దౌర్భాగ్యము పట్టెను అని 
విల్లిదాసుడు భార్యను తిబ్ట్‌ను. మీపాదసాక్షి గా యతిరాజుల పాద 
పౌక్షిగ చెప్పుచున్నాను. నేను మంచిమనసుతోనే పొరలితిని, 
గాఢనిద్ర పోపునర్లే తోపించితిని, వారు వెళ్లిపోయిరి అని యామె 


27 ఉడయవరులు' 105. 


స్వామిని సేవించుచుండి ఇట్టి కనులను చూపినవారిని ఆశయింప 
వలయునని తలచి ముఠసునకు వచ్చి నిత్యక్రైంకర్యనిరతు 
డాయెను. హేమాంబ నిలచి నిలచి విల్లిదానుడు రాకుండుటను 
చూచి వానిసం గతిని వని ఆహా; అతడు మారునని స్వహ్నమందై న 
తలపలేదుకదాః అట్టి. యితని మనసును తిప్పిరి. ఏమిచేసిరో 
యని తలచి యతిరాజుల సన్నిధికి వచ్చి. శరణాగతిచేసెను 
“సరి మీలిరువురి మనసులు మారినవి. ఇద్దరును దంపతులై వాకీట 
కౌచియుండుడు”” అని రామానుజులు, ఉత్తరువు సహ వార ట్రే 
యుండిరి. వారు సర్వసంగపరిత్యాగవ మం చేసి రామానుజుల పంద 
ములను సేవించుచు నిత్యకై ంకర్యము సల్పుచుండిరి. వమఠము 
లోనివా రందరికి అసూయ పుట్టెను. ఏమిజాతి యని దూషించు 
టకు ఆరంభించి. యతిరాజులు ఊరకుండిరి. 


ఇట్లుండగా తీర్గవారి వచ్చెను. యతిరాజులు స్నానమునకు 
, పోవుచు 'దండస్టానీయు డై న మొదలియాండాను చేయి పట్టుకొని 
కూోూయిరి. నమ్బనపు పుడు విల్లిదాసుని చేయి పట్టుకొని మఠమునకు 
వచ్చి. చేరిరి. అట్లే hae సాపాటు జరిపిరి. అయో : వీనిని 
పట్టుకొనిర. స్నానమునకు ముందై నను అట్లుచేసియుండరాదా | 
యని శిష్యు అనిరి. ““విద్యాధనకులమదములు మన మకుట 
. pr eee గలవు. వీ క ఇ మదములను తో9సినవాడు 
కనుక ఆమూడు ముదము లుండువా వానిని స్పృశించుటకు ఇష్టము 
లేదు” అని యతిరాజు లనిరి. విల్లిదాసుసికేని, - ఇతరశిష్యులకును 
"ఉండు భేదమును రామానుజులు విశదపరచిరి. . రాతికపూట 
'రహస్యముగ ఒక్కొక్కరి అంగవస్ర్రమునను ఒక కౌపీనమంత 'వస్త్ర 
మను దింపునట్లు రామానుజులు అంతరంగ శిష్యులతో చెప్పి 
వ్‌ నాటు చేసిరి, ఆకార మట జరిగెను, ఒక్కొక్కరు తవు అంగ 
ప్రమును చూచుకొని క చింపితివి; నీవు చింపితివి' అని ఒకరి పె 


104 ఆ చారు 
క్రరంగషున ఉత తృవము రాగా “హమానంబ "అలితపవలయున ని 
బయలుదేరెను. విల్లిదాసుకు రంగనాథుని సేవింపగోరకున్నను 
హేమాంబను చూచుముండుటకై బయలుదేరెను. విల్లిదాసుడు 
హేమాంబకు అఖిముఖముగ నిలిచి వెనుకకు నడచుచుండెను, 
కొందరు శ్రీవై షు లాసంగతి యతిరాజులతో చెప్పెరి. ఆంత 
అం అ యున్నా డుకదా వానినితిఏప్పె దను, చూచెవరా! యని 
యకిరాజు లనగా వీలుకాదని వైష్షవు లనిరి. వానిని పిలువుడని 
రామానుజు లనగా వైష్ణవులు వానిని పిలచిరి. నేను అథముడను; 
నన్ను పెలిచిరి. రా ననరానని విల్లిదాసుడు పోయెను. “ఉరి 1? లో 

చున నెందరో కామాతురు లుందురు. రహస్యముగ sd 
చేయుదురు గాని ఇట్టి మోహనుండునా ? యని య౭రాజు 
అనగా నేను కామాతురుడను గాను. బ౦హ్మనృష్టిలొ. దానికున్నట్టి 
యందమైన కన్నులుండవు. ఆయందమునే re 

అని విల్లిదాసు డనను. అంతకంటెను అందముగల కనులను 
జూపినటులై న దానిని జూచుట మానెదవా? యని యతిరాజు 
అడుగగా అబి చేసెదనని వా డనెను. పిమ్మట యతిరాజులు వాని 
చేయిపట్టుకొ నిపోయి రఘువంశభాగ్య మైన రంగనాథుని జూపి 
ఆకర్షాంతవిశా అహములై కృపారసముతో గూడిన స్వామి లోచనవ ఫ్‌ 
లను “చూపి పీనినే చూచుచుండుమని చెప్పి మననును కప్పగా, 

అత డా కనులను మరచెను. వెశ్యాలోచనలో లుడయిన విల్లిదాస 

నికి కరుణాసముదురిలై న న యతిరాజులు రంగనాథుని క 
అందు మనసు తగులునట్లు చేసి Bs  మరచునట్లు 
చేయగా ఈనేత్యములతో . సమానములై న నేతరిములు తేవని 
వా డనెను. “ఓరీ ౯ ఈలోచనములను చూచుచుండి క తృపి పిదైంన 
పుడు నుఠనునకు. రమ్ము” అని యతిరాజులు వానితో చెప్పి న. 
. కడతేరెనని సంతోషముతో ' మఠమునకు మో యిరి, విల్లిదాసుడు 


జడ. యు వంచు అ TI 


ఠంగసాథుడు స్వప్న మున పశ ్యక్షమె “సీవిడ్డకు నీవా క' 'ర్రవు 
నేనున్నాను. నీవా పెండ్లి చేయబో వుచున్నావు ? నీవు సుఖముగ 
పరుండు ము” అని చె ప్పెను శ “స్వామి చెప్పెను సరి” యని కూరతా 
శారు or నిదురించెను. కూరత్తాళ్వారు కన్య నడుగగా 
యోచించిన వారి స స ప్న వ se సామి పత ౪క్షమై వ భట్టరు కూరతా 
శారు బిడ్డకాదు; నాబిడ్డ. వానికి మీకన్య నిచ్చె దరా [1 యని 
యడుగగా “యిచ్చెద మిచ్చె ది మునిగి మదుతా దు వివాహ కమ జరీ 
గెను. పునఃపివచనము జరుగుచుండెను. 
._ యతిరాజులు సన్యాసికదా।ః సన్యాసులు సకల బంధువులను 

కువవలసియుండగా వారు తమ మెనల్లుడైన మొొదలియాం౦డా 
సును మాత్రము వదలలేదు... ఈయనను తప్ప తక్కినవారిని 
విడిచితి ననిరి. అట్లు చేయవచ్చునా యని శిష్యు లడిగిరి. తిరు 
కో్కోటూ్య్యూరునంబి తిరుమంతోగిపదేశము సేయుటకై పిలచినపుడు 
దండపవితములతోడ రమ్మనిరి. ఇతరు లుండరా దనిరి. నేను, 
కూరతాళ్వారు, మొదలియాండానులతోడ.పో గా.చూచి “యిదే” మనిరి, 
మ్ఫీరుచెప్పినల్లే వచ్చితిని. వీరు నాకు దడండవవితములు అని 
_చెప్పి తిని, అందు కాయస సమ్మ తించెను. సన్యాసమును .గై కొన్న 
తోడనే డండమును విడుతుఠా ? మొదలియాండాను నాకు దండ 

స్థాథీయుడు ఫ కాన వానిని వదలుటకు లేదని యతిరాజు బదులు 
పసం. వారట్టిశిష్యుల నుంచుకొని శ్రరంగమున డెబ్బది నాల్లు 
సిన్లహాసవ్వాధిప తులతోడ నుండిరి, 


శ్రీరంగసమిపమున ఒరయూరు ఉన్నది. అచట చాణూరుని 
వతె నొక మల్లుడు ధనుర్హాసు న శు లేక విల్లీ దాసుడు అనువా డు9 

డెను హీమాంబ లేక. వాన్నాచ్చి యను నొక స్త్రీ వానికి అభినూన 
పాశ కర్తగా నుండెను. . వాడు దానియందు మిగుల. అనురాగము 
కటిగియం ఇడెన్ను. సర్వదా దాని ముఖావలో కనము. సేయు చుండెను, 


{02 ఆ బోరు కల టు రత 
a 5 =] gw జి గాద భీ ? 
: వట్ట ఇం ద స 1 స శ తక లు 
అని తలచి యెత్తుకొని ముద్దుపెట్టుకొని పల్ల -౮ చ ౦డబెట్టుకొ ని 
వారింటికి పిలుచుకొనిపోయి. విడచిపెట్లి “ఇతడు స [జ్జుడు. 
(on 


ర్ర 

క్‌ 
కనుకనే ఒకపిడికెడుమన్నుతో నన్ను ఓడించెను. ఈతని నైట 
విడువకుడ్లు, దృష్టిదోష ము తగులునుి అని హరతాళాందుడో 
చెప్పి వరిశంసిడచీ - ఆశీర్వదించి బిడ్ద్ణయె ఇట్లు చెగెనే అని 
యాయూరు విడచి వెళ్లి పోయెను. భట్టరుడు ఒపతయనమైన పిదప 
వేదాధ్యయనమున క్రి 'గురునొద్దకు వ ఉరుసు: “రిరిడప 
దినము అధ్యయనము నకు పాయి వెంటనే వరల పచ్చెను. ఏమిరా, 
వచ్చితి వని కూరత్తాశ్వా. రడుగగా నిన్నటిడె చెప్ప: ౧చున్నా రనెను. 


ఓన్ఫిత్ర నిన చెప్పినది వచ్చినదా దా? అటుల స చెవంముి ఆని వొ 
క కక సూ. | . ల 

నగా భట్టరు చెప్పెను. ee ఆశ్చర్య డర. భటరిటు 

“ల. 

ల ఆ" లో 


వెదశా స్త్రులు నేర్చిరి. GW TTR 9 వినుర హసరినాము 
భాష్య రము చేసిరి, స్వామి సల సనా వ వ కహ ర్‌ 
నామమునకు. అనేక అర్థములు చేసిరి. భట్టరు జెడివాశై ౫ పిస్ముట 
'భ క్రిచేత ye మర్యాదగా eet, ఒకనాడు 
తెరకుమరుగున నుండగా మమ్ము చూడ య. తోచుచున్న దని 


నె స్వామి అడిగెను, క ees తో క a స్నడ ని భట 
ట 
రనెను. అట్లనకుము, తల్లి వండు 9 హాల an ఓడను అందరితో 


సమానుల మగుదు మే. మేము ౨ స్వాకరించిన దెందుకు ? అని రంగ 
నాథు డనెను. ఇట్లని జకగ౦ంథమున నది. జహార యౌవ 
నము రాగా పేడ త. కార త్తాళ్వారు వంమతవూరులవంనజులను 
; 
మాచిన్న వానికి మీకన్య నిచ్చె Coe యని యడిగెను, మారత్తాళ్వారు 
స్వామియొక్కయు, రాఒగానుజుల యొక్కయు రటాగ్రమునకు 
పాతు9డు, కాని దరిద్రుడు . అను. రెండురారణపలను తరచి 
వారు ఎట్లు పోవుటకును లేక యిచ్చెదము, ఈయము అని తెగ 
చెప్పక యోచించుచుండి6. మూరత్తాళ్నారు చింతతో పరుండగా 


20  ఉడయవరులు [101 


బిడ్డ ముందు భుజించవలయును. పిమ్మట సామికి నివేదనము 
కావలయును అని యా రాజ వ్‌. ము పను భట్టరు యొక్క 


తో 


0 
x 


4 


అ హాక్ళ షంలో నిది యొకటి. యతిరాజు లొకవాడు ఒక 
కమును వా వాసె సెన్‌ ని సన్ని ధికి వచ్చి బిడ్డచేతి కియగా ఆబిడ్డ 


దానిని చదివెను. యతిరాజు ఎల్ల వారిని మలిచి ఆసంగతి తెలిపే 


ఇతడు నోభిన నృద్దికి రాబోవుచున్నా డని చెప్పిరి. ఒకనాడు 
న (ా కాలక్షేపము చెప్పుచు చుండగా “అతోరణీయాన్‌ మహతో 
మహీయాన్‌” అనగా స్వామి అణువుకు అణువై, మహత్తుకు మహ త్రై 
యున్నాడను సంగతి వచ్చెను, ఇదేమి పరస్పరవిరుద్ధముగ 
నున్న దని బిడ్డ యడిగెను, కూరతాళ్య్వారు రంగనాథుని కృప 
యని తలంచి “బిడ్డా: నీకు ఉపనయనము కాలేదు. ఈ సంగతు 


99 


అను వినకుము; చెప్పక ఎను”) అనెను. “చెప్పను గాని, అడెట్టు సంభ 
వము 2” అని భట్టరడిగెను. శిరియాచ్చాన్‌ పేరరుశాళ ప్పెరు 
మాశెంజెరుమానారు శరీరతః అణుత్యమును, - జ్ఞానతః మహత్వ 
మును కలిగియుండగా స్వామికి అణుత్వమహత్వము. లుండచా ? 
ఇక అడుగకు సుని కూరతాళ్వా రనిరి. ఒకనాడు సర్వజ్ఞభట్టరను 
విద్వాంసుడు జయభిరితో వచ్చెను, భట్టరు వీధిలో ఆడుకొను 
చుండి “ఓయీ! నిలువుము” అని పల్లకిని నిలిపి పట్టుకొని ట్ర. 
భట్ట రనుమన్నావె ? నీకు అన్నియును తెలియునాి” + యనెను. 
జానని అత డనెను. భట్టరు కింందనుండిన ఇసుకను పిడికె డెత్తు 
కొని ఇందెంత 1 అని యడుగగా అతడు _యోచించుచుండెను. 
“ఓరీ: నీకు సర్వష్థభట్టరను పే రెవరిచ్చిరి ?* అని భాలుడడిగెను. 
“వినా! యె ంతయున్న దో De చెప్పు” సుని సర్వజ్ఞభట్టరు అడు 
గగా “బజకపిడి కెడు ఉన్న దనరాదా ? దీనికి యు కె తెలియళేదా ? {ea 

అని భట్టరనెను. సర్వజ్ఞ భట్టరు' మిగుల ఆన ందించి “సర్వ జ్ఞభట్టరు 


మటు టి త మెచ్చు కొని ఈబిడ్డ ' బుద్ధిశాలి; re -క్రీశాలి 


100 ఆచార్యులచరి త౦9 


పిళాన్‌ చెప్పెను. “కాదు; నాథమునినంబంధముచేత కలిగెను, 
aa) 


9 


నాథమునిశిష్యులు ఉయ్యక్కొండార్లు. వారికి పుణక్కాల్‌ నం 
(శ్రీరామమిశ్ఫుల్ఫు, వారికి తిరుమలనంబి శిష్యులు. నీవుతిరుమల 
నబి పుతుడవు. విద్యావంశమున శేంనవాడవు. నీవు నాపుతు9 
డవు. సనా్యసికి పుతు9డుండునా అనిన జ్ఞానపుతు్రుడవు. నమ్మా 
శర నాభికములముకి9ందనుండు అర్హములు నీకు నాథముని 
అనుగరిహముచేత  తెలిసెను. నమ్మాళ్వారి _ తిరువాయమెొశికి 
ఆరాయిరప్పడి 'వాంయుము, శ్రీభాష్యమున కెంత గౌరవమో 
దానికి అంత గౌెరవముండును. శ్రీభాష్యమున కిది మంగళా 
చరణమో అదియే దినికిని అగును” అని యతిరాజు లనిరి. వారు 
భాష్యమును వాాయగా చూచి ఆనందించి తిరుక్కురుగురై పిరాన్‌ 
అని నమ్మాశ్వారి పెరు పెట్టిరి. ఇది వడగలవారి మతము. అటు 
పిమ్మట యామునా చార్యులవారి మూడవ యభఖి పారియము పూర్తి 
యాయె నని వాసియుంచు మనిరి. 


తూరత్రాళ్యారు కుమారులలో నొకరికి పరాశరభట్టరని . పేరుం 
చిరికదాః ఆబిడ్డ వృద్ధికి వచ్చునని రంగనాథు డతనిని పుత్తునిగా 
స్వికరించెను. శ్రీరంగనాథుని గర్భ గృహములో నుండు. స్తంభహు 
లకు నవరత్న ఖచితమైన బంగారు ఉయ్యల కట్టి. అం దా బిడ్డ 
నుంచిరి. ఆ బిడ్డకు పరముశై శవమున పాలుపో యుచుండిరి" 
పిమ్మట రంగనాథునికి ఆరగింపు కాగానే షడిసో పేతాన్న మును 
బెట్టుచుండిరి. బిడ్డకు. నడువశ క్రి రాగానే స్వామికి ఆరగింపు 
అగుటకు ముందే పిసాదమున చేయినుంచి యొత్తుకొని భుజించెను. 
అర్బకు లాప్రిసాదమును స్వామికి ఆరగింపు చేయలేదు. ఇట్లు 
రెండుదినపముులు జరుగగా వారు ఆరగింపుసమయమున బిడ్డ 
నావలకు బంపి9. అక్కారనడి సె యను నాపసాదమును షక 
రించలేదని రంగనాథుడు రాజుస్వష్నమున చెప్పగా, రేపటినుండి 


జ జ ౬03 చం రు Sw) 


సంచ శ నకల శుభకృత్‌ వ శాఖపహారిమూతిథి నూతాచదయకుడ 
యి £5 

అవకుశులవ స. నతన పహ సన్యా వటవ్యాస ఏపుహర్డి 

యంశమునను ఇరువు పుతు9లు గల్లిరి, ese క 

జననముతెలిసి పరమానంద భరితులై అంతరంగశిష్యుడై న న ఎంబారు 


అను తెమ్మని చెప్పగా ఎంతారు ద్వయమం తము 
య యిచ్చిరి. అదిమి ? ద్వయవాసన 
కొట్టుచున్నది ? 
దెచ్చుచు Dine సంధానము చేసితి నని వారనిరి. మీ 
వ A పూరు కొరణా అపరా 
రుని పేరుగ పెద్దవిడ్డకు శ్రీపరాశరభట్టరనియు, వ్యాసుని పెరుగ 
వాఃస భట్ట క. శ్ర వ్ర రామభట్టరు లేక “కి రావదేశికన్‌ అగు చిన్న 
నిడకునీ పీరు లుంచిరి. పకపక ఏమియందమని పొగడున 
ట్లుం ండుటచేత రాముడని పేరుంచిరి. యామునుల రెండవ 
అభిపారియసు నెరవేరెనని వాషిసి యుంనుమనిరి. నోఫితట 
భటరగు ఎంజారుకు తమ్ము డు పకల లేక శిరియగోవింద 
ప్పెరుమాళ్‌ అనువారు. అయన కొక చమవూదుడు గల్లెను, యతి 
రాజు లాబిడ్డకు పరాంకుశనంబియని నమ్మాళ్వారుల పేరుంచి 
యామునుల “మూడవయలభి పారియము నెర వేర్చిరి. ఇట్లు ౩ విసన్నా 
ప్ఫృతము తెంగలగురుపరంపరలో నున్నది. 


EE యతిరా జు అనగా బిడ్డలను 


9 


వ్‌ 


శ 


é 


a 


యతిరాజులు శ్రీరంగములో షుఠమున తిరువాయిమొశి 
యర్హమును ఆలోచించుచు ఏమి యానంద వమునుకొనుచు తిరుగు 
చుండగా పుళ్ళాన్‌ వారిసమీపముసకు వచ్చి ఈపొశురార్డము నిట్లు 
అనుసంధించుచున్నా రా అని యడిగెను. పొశురమును, కు 
మును జెప్పెను, యతిరాజులు యోచించుచుండినడియు వుశ్ళాక 
చెప్పిన దియు . ఒకటిగ నే. యుండినందున . వారు *ఓిదీ : తలుపు 
మూసికొనిరమ్ము= నీ కెట్లు తెలిసెరా **” అనిరి, మీయనుగకృహహముని 


98 ఆచార్యులచరి త్ర 


పంసాదమును గి గెకొని భుజించి భార్యకు నిచ్చిరి. వారికి సంతో 
షము అక్కారవడి 3 సె లభించెనని గాదు, 

అననా శ్చింత కయంతో మాం యే జనాః పర్యుపాసతే | 

తెషాం నిత్యాభియుక్తా నాం యోగ క్షేమం వహామ్య హమ్‌ ll 

అను భగవద్దీత రీఅధా. డిడి శ్లోకవుట్లు భక్తుల యో ర. 
చింత వారిదిగదా! నేను నేడు పస్తుండిన నేమి ? అందులతై అధి 
కారినిలేపి పరిసా పంపిరె. "నేనింతటి కృపకు పాతురిడనా 
అని సంతోషించిరి. నీ వేమైన చెప్పి పంపితివా అని కూరత్తాళ్వారు 
భారం నడుగగా లేదు, మీకు చెప్పకుండ అట్లు చేయుదునా ? 
సం నో నిట్లు తలంచికి నని ఆమె చెప్పెను. “ఎందుకు 


బు: 


బే కెంత శరమ అచ్చి తిని. THe WOODS తన సరు ఈ 
అని కూరతాళ్వారు భార్యను క *పెంచిరి. “స్వామీ: చేను పతివతను 


గాన అట్ల నుకొంటిని. సీ వింత చేయవలయునాి” అని అమె 
తనలో తలంచెను. పిమ్మట వారు నిదిరించిరి, “మరు ఆహారపు 


లేకుండ ఉండి నాపఠిసాధము స్వీకరింపవలయునని యెంచియే 
ఘీకు ఆటంకము గలిగించికిని. ఉపవాసముండి యీసిసాడము 
స్వే కరించుటవలన లాభ మేమనగా పాయసమును స్వికరించి 
దశరథుని భార్యలు నలుగురు పుతులను బడసినట్లు మీ రిరువురు 
ప్రతిరత్స ములను బఢథయగలరు” అని కన సతు స్వప్న 
మున చెప్పెను, కూర తాళ్వారు భార్యను ల రేపి పె “నిన్ను కోపించితిని 
గదా! ఇపుడు స్వామి చెప్పగా వషయషము. తెలిసెను. స్వామీ 
సంక ఏృమువల్లనె అట్లు జరిగెినటః అక్కారవడి సెయొక్క ప్రభా 

చెత వున కిరువురు పుతిరత్నములు కలుగుదురటి” అని 
స్పిరి, భార్యాభర్త లిరువురు సంతోషించిరి. ఆండాళమ్మ 
గర్భ ము దాల్బెను. కలియుగదం 4168 సంవత్సరము గడచిన 
నాల అహ వత్స రములో శాకివాహన  శతాజ జము 9063పోగా 84వ 


పము 
చెపి 


గ్‌ ఉడయవరులు 97 


లేక ఆసత్సృమయమున వికరియ మున కుండును అని తలంచెను. 
ఆమె యట్లు తలచి పాత 9 నెత్తుకొ ని పోవుచుండగా భయముగ 
నుండెను, మార్షవ ఏన దొంగలభయమా అని ఆమె పలువూరు 
భర్త నడుగ నాకేమియు తోచుటలేదు, నీదగ్గర నేదై న నున్న దా 
యని వారనిరి. పతివీత యగుటచేత ఆమె నిజము చెప్పెను 
దాని నిటుతెమ్మని కూరతాళ్వా రడుగగా భర పాతను పదిల 
పరచుట కడుగుచున్నాడని భాఎంచి ఆమె. యిచ్చెను. కూరతా 
శారు దానిన్‌ పొర ఇసి పక భయములేదని భార గతో జెప్పి శ్రీరం 
గము బేదిది. దనముండువరకు మద ముండును. అది పోగా 
ట్ర్‌ మెక్కడీది ? ఆమెతెచ్చిన యాపాత) యుండినను దానిని 
కరియించి భుజించవచ్చు ను, అదియును పోయెను. కాన 
రారత్తా శారు ఉంఛవృ డ్రి డిచేసికొని గురువగు యతిరాజులకు 
ss సల్పు చుండిరి, ఇట్లు జరుగుచుండగా నొకనాడు 
EOIN వర్గము వచ్చెను. అందుచే క కూరత్తాళ్వారు ఉంఛవృ ర్తికి 
అదు పస్తుండిరి. రాతి9 వేళ అకలిచే అటునిటు పొరలుచుండిరి. 
ఇంతటిసాధువగు విరు నిరాహారులై యున్నారే యని కూరత్తా 
శ్యారుభార చింతించెను. ఆనాటిరాతి9 రంగనాథునకు ప్రసాద 
రాజ మనబడు అక్కారనడీ సె (అనగా చక్కారపాంగల్సి ఆరగింపు 
అగుచుండెను. ““రంగనాథా! నీభ కుడు పస్తు పరుండియుండగా 
నీ వారగించుచున్నావా” అని ఆండాళమ్మ అనుకొనెను. మెళతాశ 
ములతోడ ప్రసాదమును తీసికొనిపోయి మూర తాళ్వారున కొసగుడని 


3 న్‌ గ్గ క గ 


రంగనాథుడు ఉత్తమసంబి అను వారికి స్వప్నమున దర్శనమిచ్చి 
ఆజ్ఞాపించగా ఆ నంబి భగవదాజ్ఞానుసారము వెళ్లి కూరత్తా 
శ్వారున వకు పృసాదమిచ్చిరి. వారు సంగతి యేమని యడుగగా 
భగవకత్సంకల్చా వని నంబి యనిరి. స్వామి యుత రు వాయనా ? 
రంగనాథుని అవ్యాజకృపః! మీకు శరమ గల్లినది అని వా రా 


9g ఆచార్యులచరిత్శి 


యతిరాజులు స్వామ్‌ుకి శంఖచక రము లిచ్చి ' ము” ళో 
“నీవు గురుడొవని స్వామి యనెను. యతిరాజులు స్వామికి 
వక్షకిస్థల మున లక్ష్మి నుంచిరి. భార్య నిచ్చి నందున వారు స్వామికి 
ఘూమగా రగుచున్నారు. తిరువేంగడముడయాను యతిరాజుల 
ష్యు డాయెను. యతిరాజు లిట్లు తిరు వేంగడముడయానును విష్ణు న్స 
గావించి భూప౦ఏదక్షి ణము చేసికొని శ్రీరంగముచేరి రంగనాథుని 
సేవించి తమమఠమున పవేశించిరి. 


So కాంచీపురికి సమీపమున నున్నది. 
అచ్చు టనుండువారు కూర తాశ్వారు. వారు తమయూరికిపోయి 
అన్నదానము త. రాతి$ పండెండు గంటలవధకు 
అన్న దధానపు? చ్చి అటుపిమ్మట మఠముతలుపులు మూసిరి. ఆశబ్ల 
మును పెరుందేవితాయారు విని అదేమని వరదరాజస్వామి నడుగగా 
ఆయనసంగతిచెప్పెను. అట్టి అన్న ప్రిదాతనుచూడగో రెదననితాయా 
రడిగెను. స్వామి తిరుక్కచ్చినంబిని పిలిచి పెరుందేవి చూడగోరు 
చున్నదిగాన కూరాత్తాళ్వారును పిలు చుకొనిర మ్మ నెను. తిరుక్కుచ్చి 
నంబి కూర తాళ్వారున కీసంగతి చెప్పి రమ్మని పిలువగా “సే నధ 
సుుడను. నన్ను చూడగోరిరా ?. వారి కడకు వెళ్లి దూర వున 


వ న రా లి 
నుండియు వారిని నే సెవించెదను. సే నెట్టిపదార్హమను ? తాసు 
| థి 


పెద్దలు. వచ్చి పిలుచుచున్నారు. ఐనను రాను అని వారనిరి 
“మిక్కిలి భ క్రిమంతు ము; వేపవేద్యుడై న స్వామిని చూ? 
పడుచున్నాడు” ఆని తిరుక్కచ్చినంబీ తెలుపగా  పెదుందేవి 
తాయారు సంతోషించెను. కూర త్తాళ్వారుకు వెరాగంము కలిగి తన 
వ rol శ్రీ 
'సర్వస్వమును దాన మొసగి భార్యయగు ఆండాళమ్మను పిలుచు 
కొని శ్రరంగమునకు బయలుదేజెను, భర శరీరము గాపాడుట 
భార్య విధియగుట చే ఆండాళమ్మ ఒకనవరత్న ఖచిత మైన స్వర్ణ 


ల్‌ 


రి 
పాతను తసికొని ఇదిధాహము తీసికొ నుటకు ఉపయోగించును 


0 
IY 


ఊడ యు జరు త 


విష్ణుపనియు వివాదము జరుగుచుండెను, ఉండనిండు. శివ్టుం 
ses శివుని ఆయుధములును, విషు వనుటచెతి విష్ణు 

స స్స్‌ 
దేవుని ఆయుధములును రాతి) తలుపులు వేయునపుడు సన్నిధిలొ 
నుంచవలయు ను, తెల్లవారినపమ్మట తలుపులు తెజవవలెను, 
ఏయాయుధములు చెతనుండిన ఆస్వామియని నిర్దారించుదవ:. 
అని యతిరాజులు వారిని సమాధానపరచిదె, స తతా . 
సమ్మతించి యతిరాజులు చెప్పినట్లు చేసి భటులను కావలిపెటిగి, 

గా ఈం 

పిరొకబీగము, వారొకవీగము వేసికొని తముబేశ నుంచుకొనిరి. 
“త్స స్ర్వ్యామ్‌: నికెదియిష్టమున్న దానిని ధరింపుమని యతిరాజు 
లారాతి9 నికుళ 


ఇ 


శకున చరురడిరి, సా వంక 4 దక: నుధరింపుసుని 
ఇతరవె వై ప్టవులును, శూలము దాల్పుమని య. స్త్రాతరములు 
చేసిరి, “ఈశ్వరా: యతిరాజులుచెప్పిన యుక్తి బాగుగ నున్నది. 
ఈశ్వరు జ జూపిన ఉల కళ యని తలియవలయు 
ననిరి, కటాక్రింపునుని సారించుచుండిరి. తెల్లవారిన పెమ్మట 
వ 


సని ధితలుపులు తెజవగా స్వామి శంఖచకంములు ధరించి 
Cy 
యుండెను. పునకివ స్రసహార మున్నదా గ న్యాయాధిపతి. తీర్పు 


చెప్పగా ప౦తివాదులు పోకుండ  నిలుతురా ? వారిని వేరుగ 
Ww శంఖచక9ములను జూచి వైవు లెల్హరు 
ండుచోటు తెలియక పోయిరి. న. యతిరాజులతు ప్రియను: 
స శంఖ ఖచక ర ములు దాల్సి దర్శస మీచ్చెననియు, తన్ను 
దాను విష్ణువని సై నాపించుకొనె ననియు కొన్ని _గరంథములు; వె వైష్షవు 
లును, శై వులును అల్లాడు చున్నారు, సామి మంచివాడు, ఏమి 
చేయునో ? అబ్బా: అయ్యా! ఆనిన మోసపోవును. అక రపి 
యును చేయకుండిన నెటు అని యతిరాజులు తలంచి తవనిజ 


ay 


స్వరూపమె వి అనగా ఆదిశేషుడె పర్వ తగుహల్‌ ల్‌ పరివేశించి 
౨ యా 
శంఖచక9ిము లెత్తి ధరింపజేసి పోయిరని కొన్ని గరంథములు, 


94 ఆచార్వ్యులచరితి 


ది 


క 


మని అతనికి తెలియలేదు. దీనిని మరియొక ఆసూయాపరుడెన 

యూ 
ఎద్వాంసుడు చూచి రాజునకు తెలుపగా రాజతనిని తోిసివేసెను. 
అతను కుటుంబి; భరక్తిగలవాడు, బుద్దిపూ ర్వకముగ చేయలేదు. 
స్వామిని వేడగా స్వామి ప్రసన్ను డాయెను. చరాచరపివంచము 
నకు నెను పర్గిభవగుచుండగా నురములకు (చెట్లకు) కానా ? అ బే 
బఇప్ప్బ్పనలయును, అతడు భ_క్రిమంతుడు అని రాజునకు కలలో 
ఇన కాజూాతతలదు శానిని తోసి యితనినే యుంచెను. 
అ నిజముగ జరిగినసంగతి. కాన జగన్నాథుడు అర్చకుల పూజ 
సంగికరించిడ. యతిరాజులను పొమ్మనిన పోడని తలచి పరుండి 
యుండగా తనయోగమాయచేత తెల్లవారునప్పటికి శిష్యులతో 
వాని శ్రికూర్మమునకు చేర్చిరి. 


శ్రతార్మములో స్వామి కొండలో రాతిరూపమున నున్నారు, 
ఆలో 
స ఘీ 3 డద os గా చి 
యితికాజులు సని ధిక సోయిరి, ఆస్వామిక శిసలింగమని పెరు, 
wd 


న్యా 
యా TO 


విషుప్పునెనిచొట భుజింపరాదని యతిరాజులు ఉపవాసవుు చేయగా 
3 

సాగడం ఇప మయిన వచ్చి “యతిరాజాః నిరాహారవె యుండ 
యి యి అ % 

తో ల్‌ జు Pa ద ల. అత్త 

సతర ఆం యరారవారు న న్ని కొదమ . శినలిలగము: -ఇసిరి 

సను శంఖచకరిగదాదులతో నున్నాను. గమనింపుము. తెలియ 


[ 


౫ 


ఆన య ఇల ఖగ ps ఖే ul ఇయ జన ద 
గలదు. నీవు సా సముచేసి, సన్నును వ నము ఇఆయి6చి ఊర్థ్వ 
పుండిములనుంచి వె ష్టవస్వామి నానర్పుము అని చెప్పిరి. యతి 
చా 


రాజుము భగవదాజ్ఞానుసార పము అట్లుచేయగా అప్పటినుండియు 
ల విష్ణుక్షేత9 మారును. అన్ని గంథములందు యతి 
ణ్‌ ol 
("జూలు శ్రకార్మయున కరిగి సేవించి రనిమాత9 ముండును. 
Herre Nore ry గంథం లందు మాతను నగ న్లో కములు 
చె SD జరిగిన సంగతి విసారముగ వా9ిసినబి. 
అకలి 


శ 
~~ 
ల 


రామూానుజు అటు దివ్యదేశసములు 'సివించుచు మరల 


వేంకటాచల వు సతు పచ్చిరి,. లట మ సుబృవ్మాణు | 


£4 ఊడ య వరులు 99 


రాతాాగసువిధానమునకు తగినదిగా లేకుండుటను జూచి యత్రి 
రాజులు అచ్చటి యర్బ్చకులను బిలిచి మీహపూజావిధానము సరిగా 
లేదు. నేనుచెప్పినరీతిగా చేయుడు అని చెప్పిరి. పరంపరగ 
వచ్చుచున్న మార్గ్షమునువీడి మరియొకవిధముగ జేయుట వారికి 
తెలియలేదు. శ్రీరంగమునుండి అర్బ్చకులను బిలిపించెద మని 
యకతిరాజు అనగా ఆ అర్హ్బకులలో సొకడు జగన్నా థునిసన్ని ధిలో 
పాోయోపవేశము చేసి “స్వామీ: మాగతి యెట్టుచేసెదవో, మెము 
చేయుచున్న పూజను నీవు సమ్మతించి యున్నావు. రామానుజు 
లను ఇచటనుండి ముందు పంపెదవా ? లేదా ? లేకున్న 'అవమురట్‌ 
రసు నాలుకలు పెతీికికొని చనిపోయెది” మని మొర పెట్టుకొ నెను, 
నన్ను పూజించువారలు బరిహ్మా దులు. నాకి పూజయా కావలెను? 
అని స్వామి తలంచి రేపటినుండి స్వామిని సరిగా ఆరాధింపవలె 
నని నిశ్చయించియుండిన యతిరాజులకు స్వప్నమున పీత 
క్షమై “వారేమో అనాదిగ పూజించుచున్నారు. నీవు వారి పృ ్రిని 
చెజపకును” అని చెప్పిరి, రామానుజులు స్వామి అభిపా9ియ 
. మును వినరదు. ఈపూజావిధానమును నేను గమనించినట్లు మరొత 
రును గమనింతురు. కాబట్టి ఈవిధమును మార్చి తీజవలయునని 
తలంచిరి. ఆయూరిరాజున్ను జనులను సరిపరచి అందరిని అంగీక 
రింపజేసి శ్రీరంగమునకు లేఖ వ్రాసిరి. “స్వామియగు నేను చెప్పి 
నను వినలేదు. వీని నీయూర నుంచరాదు” అని జగన్నాథుడు 
తలంచెను. పూజ సరిగానున్న ను, _లెకున్నను భ శత్రియున్నచొ 
స్వామీ పిఏతుడగును. త్రీరంగమునకు సమీపమున నరసింహ 
. స్వామి సన్నిధి యున్నది. అచ్చటి యర్భ కుడు అవండితుడు. 
“వాసుదేవో ఒమరప౦భుఃకి అను చోట విభాగించి నాపుములుచెప్పి 
పూజించునపుడు “వాసుదేవాయ నమః, మరప౦భవే నపుఃి అను 
చుండెను. అది “సురప౦భు" శబ్దముగాదు, “అమరప౦ భు శబ్ద 


ర్టిల్టి ఆచార్మ్యులచర త్ర 


యకరాజు లనగా సరస్వతి దానిని తెమ్మనెను. యతిరాజులు 
తామువాిసిన భాష్యము నీయగా సరస్వతి దానిని శిరమున 
నుంచుకొని “ఇది శ్రిఖాష్యము, నీవు శ భాష్యకారుడవు అని 
శ్రీతోడచెప్పవలయును” అని అనుగరిహించెను. ఒక హయగీ౦వ 
విగంహము నిచ్చి దాని నారాధింపు నునెను. వా రధిమొదలు 
ఆవిగిహము నారాధించుచుండిరి. పిమ్మట వా రాస్థలము విడిచి 
పోగానే అచ్చ టి విద్వాంసులు యతిరాజులకు కనులు, కాళ్లు 
ప్రో *వలయుననియు, బుద్ది చెడి పిచ్చి పట్టవలయుననియు అభి చారిక 
కువ చమిరి? క్తి అనునది చేష్టలు చేయుచు యతిరాజుల 
a రాగా వా రాసంగతి తెలిసి మంతరిరత్న, తిరుమంత ము 
లను జపించిరి. శ్రీ కృష్ణమూర్తి ద్వారకలో నుండగా కాశీరాజు అ ట్రే 
హోవుము చేసి పంపెను. అపుడు కృ ష్ల మూర్తి సా గటా లాడుచుండి 
లరేవకయె చక ఏమునంపగా వచ్చి నది పారిపోయి తన్నంపిస 
కాశీరాజునే చంపెను. యకిరాజులును బట వచ్చి నదానిని తిప్పి 
పంపిరి. కాని ప్యియోగించినవారిని చంపవల దనిరి. నరన్యకిపీఠ 
నుందలి వద్వాంసుల కందరికి పిచ్చి పట్టెను. వారు తినరానిది 
తినుచు వచింపరానిది వచించుచు, ధరించిన వస్త్రములను చింపి 
కొని వస్ర్రహీనులై తిరుగుచుండిరి. వీరెల్లరు రాజవిద్వాంను 
లగుటచెత రాజునకు చింత గలిగెను. పిమ్మట నారాజు యతి 
జుల పాదముల పైబడి ప్రార్థించగా అసూయలేని వా రగుటచెత 
ఆమహానుఖావుడు= “రాజా! mre నుందురు” అని 
చెప్పిరి. ఏిద్వాంసు అందరు పచ్చి అగా సుంచివప్రసం పులు 
స ఉల్లాసముతొ రాజదర్శనము చేసిరి, 


యతిరాజు అహో పూజితుడై' కారిక క్షి తరిమున. a 
గాస్నాన మాచరించి అచటివారి ననుగ9హించి జగన్నాథ: a 
నకు. పోయిరి, . అ. పురుషోత్త నుక్షత ములో నిపూజ "పాంచ. 


శకి స్వహ శ్చమేతో పుండిధారణము చేసి యుపదేశి6 చి 
ఆయన వెడలిన పిమ్మట యవిరాజులు భగవత్సన్నిధి డేగగా 
యాయన పెట్టన పువడంమె స్వామిముఖమున నుండెను. యఖ 
రాజులు న్నా కురు తసుయొ ద్రకువచ్చి వెళ్లి రని తెలిసి శరణాగతిగద్య 
మును క ఇది వడగలవారి మతము. యతిరాజులు స్వామి 


మత వ ఏ. న్‌ గ 
నెట్లు! ప్పి తిపిరా ? నేనట్లు చేయలేదుగదా”అనిరి. “స్వా మీ; నీపేరు 
లు 
స ఒలీ అమ్మ Wg 
చెబ్బ, అహాూక్ల రివ ంతృము చక సెనట్లు చబపీతినసి యప రాజు 
గలి 


వచ్చినవాని రె రె స తువొ అల్ల నాకును చెప్పుము ' అని స్వామి 
క ఇ 
యడిగెను, స్వామి | pe రు యడడిాటగా యతిరాజులు 
యామునులను స్మవంచి వారు కూర్చు డినట్లు తలంచి సుం తగు 
నువదేకించిర. వెషవన-బి అని సామికి పేరుపెటిర. యతిరాజుల 
లూ ౯6 ౧0+ eo 

నపుడు బరహ్మరథమున గూర్చు ౦డబెట్ట ఊరెగించిరి. ఇది 
తెంగలవారి మతము, 

అటుపిమ్మట యవిరాజు అనేక దివ్యాదేశము లకు పోయి 
అనేకకా కార్యములు సల్చుచు నరుగంన పత్తు మరల సరస్వతీపే ర్యా. 
నకు పోయి శారదాలయమున పస పచ చనము చేయుచుండగా 
సరస్వతీదెవి ఎగ౦హమునుండి వెడలి సని, ధి తలుపులు తెరచు కొని 

శవా 

వచ్చి ““యుతిరాజాః దప్యాసం పుండరీక” నను వేదవాక కము 
చకు అర్గము చెప్పుమని అడిగెను, యతిరాజులు అద్భుతముగా 
wey జెప్సిరి. సరస్వతీదేవి ఆయర్థను వని “నాయనా! జక 
వారమైన కిటు దొవ్యముగ అర్హము జాపి ్వు తివే. చేన వత 


yy ౧౧ 


6 
కంకయు సిటి చెప్పిన క డను” అనను, ఆటే చేసితి న నని 


na) 


79 


ఎ 


ఫ్‌ ఆ చా న re త్రం 
cay, శక 


పు సకము పరిశీలించగా తాను చెప్పినది తప్పుగనే యుండెను. 
పర బర్రీహ్మ మును తెలియు ననువాడు కెలియగివాడే. తెలియడదను 
వాడే తెలిసినవాడు, ఇది వేదవాక్యము. పరబరిహ్మ మెక్కడ ! 
శడ ? నారదాదులకును అండలేదే అని తలంచవలెను, 
కనండితుడు రాజనన్మానము ను పొందగోరి భాగవతము జెప్పెద 
నని వచ్చెను. వినుట కిపుడు తీకికలేదు. నిదానింపు మని మ. 
రాజు పండితునకు భజనపుఖర్చుల గిచ్చు చుండను, వినుడు, 
మ ౦డితు డప్పుడప్పుడు రాజు నడుగుచుండెను, రాజు 
వినలేదు. రాజేమి అడుగునో అని పండితుడు భాగవతషుును 
స్పగ చదువు చుండెను. ఆపండితుడట్లు చదివి, చదివి దిసియర్థ ము 
గంహించుటకు న చెల్లును అని రాజుతో చెప్పెను, పండితుడు 
భాగవతముసంగతి నపుడే తెలిసెనని రాజు తలంచెను. రామానుజు 
రీసంగ తిని డలచి కూరతాళ్వారును పిలిపించి ఆలింగనము చేసికొని 
మంచిమాటలాడి “ఇట్టి బుద్దిమంతుని అధికవినంగి యంటినె 
అపచారను" అని తలంచి మరల వాియువునగా కూరత్తాళ్వారు 
వార్తిసిరి. వారట్లు ఒక్కనుతముచేతను క చలించుటకు శక్య్యవ మషాలా లు 
భాష్యమును వారిసి ఆచందార్భ ము చెడకుండునట్లు భూమండల 
మున నిలిపిరి® యామునుల మూ డఖి పాయను: ఎలలో ఒకటి 
నెరవేరెను అని ౩ వార్తిసియుంచు. డనిరి, 


ఇట్లు భాష్యమునువారిసి. శ్రరంగమున నుండునపుడు నుర 
కరకాం పర రావలయునని తోచి మ రంగనాథుని 


ల 


సదేశ 
క సేవించి జయింపవలసివవారిని జయించి లక. a 
ఆను ధ్వంస ముగావించుచు ) వెడలునపుడు తిరుక్కురుంగుడి క్రరగ్ని 
gp సేయుచుండిరి. అపుడొక శ్రీవె Sg న! 


Cal 


D- 


jy 


న్‌్‌ ఉత "య చయం §9 


పోయిరి. అట్టి అపూర్వగరింథమును తీసికొని పోయెనని 
విద్వాంసుఐకు కినుక హెచ్చెను. ఒకడు వచ్చి అందరిని జయించి 
వెళ్లెను. అతనికి మనకుతెలియని విషయము లెన్నో తెలియును; 
భగవదనుగ౦హమని ని యెంచక వానిని చంపుచ. కానుకని రబు వాతా 
రాతి)యే దొరిరకతనసుగ వచ్చి పుస్తకము నపహరించుకొని 
పోయిరి. యతిరాజులు ఆపుస్తకము తెరువనే లేదు. శ్రీరంగము 
నకు వెళ్లి చూడవలయునని తలంచియుండిరి. ఇంతలో గర్తింథ 
చౌర్యము జరిగెను. ఏమిచేయ నగును? అసూయచెక వారు 
కీపికొనిపోయిరి. తీసి కొనిపోయిన వారు మరల నిత్తురా ? అది 
దొరకునా ? దొరకుస్థ అవున వా రుంచుదురా + యని కూర 
శ్వారుతో త నట్‌. లని6. “స్వామీ: మీరు నాయొద్ద పుస్తకము 
నిచ్చి తిరిగదా: దానియం దేమియున్నదో యని ర సస. | 
మున్నది. వ ల్లించెదను. కటాక్షింపుడు"”” అని కూరత్తాళ్వా రగిర. 
ఇట్ల నుట త్రం _మగునని యెంచి. మీకటాక్షముచేత నాకు 
విషయనుంతయు. జి లో నున్న డనిరి. యతిరాజులు పర 
మూానరద మొొుఠిడ్‌ చెస్పుమనగా తూరత్తాళ్వారు  ఆగరింథముంతయు 
కడవరకు ఒప్ప శెప్పిరి. యతిరాజులు వినిరి. పిమ్మట గ9ంథము 
సారంభించిరి, యతిరాజులు చెప్పు చుండగా కూర త్తాళ్వారు 
వాియుచుండిరి. నీవు వా్రాయునపుకు తప్పేమైన తోచినయెడల 
చెప్పుము. అల్లే వాియకుమని యతిరాజు లనిరి. ఒకచోట రామా 
నుజులు తప్పు చెప్పిరి. ఇచ్చట అర్థము వొసగలేదని కూర తాళ్వా 
రనిరి. “*ఏమిరాః కొన్ని సంగతులను గని నిన్ను మెచ్చు కొనగా 
గర్వపడెడవా ? నెచెప్పునది చెప్పినట్లు వ్రాయుము”. అని యతి 
రాజు అనగా నాకట్లు ఆజ్ఞలేదు. వాయనని మంత పల్కిరి. 
అటులై న కిఏంద | పెట్టుము అని యతిరాజు లనగా కూర తాళ్వారు 
ఫ్రా త్రము కిరింద పెట్టి వెళ్ళిరి, అతడట్లు వెళ్లగనే రామానుజులు 


డా 
0౦ 
(0 
ల 
అ 
GC 
౬ 
C3 
(డన 
0 


విషయము కెల్సి నరకయాతనల ననుభవించి ఎనుబదినాలుగులక్ష 
జాతులలో పుట్టి అందందు సప్రన్యపానముచేసి న 
నపనుపొంది తుదకు మనుష్యుడనై జన్మించితిని. జన్మము సార్థ 
కళ కాపలా! సర్వేశ్వరుడు, నేను ఒక్కటే యనుమత మున 
పుట్టి కిని, వావమున నోడికిని, నాభాగ్యము:ః కృతకృత్యుడనై తిని, 
అధమయోనులనుండి కీమముగా ంనుష్యజన్మ మెత్తి తమ 
కటాక్షముచేత కృ తార్థుడను కాగా మరల నాశన సుగుటయా '. 
ఎంతటి గొప్ప న కాకక జరిగినది. నేను తమపరికతినిధిగా 
నున్నాననికదా అర్థమగుచున్నది కాన నాకు పత్యేక ముగ 
మఠము వలదు. నే “నిందరు శిష్యులకు కిరంద అధమాధమ శిష్యు 
డనై కై ౦కర్యము సల్పుచుండెదను అని చెప్పగా జతల. 
సన్ముతించిరి. వా రచ్చటనే యుండిరి. పూర్ణము యజ్ఞమూర్తి గౌ 
నుండిన పేరరుశాళశ ప్పెరుమాళ్‌ ఎంబెరుమానార్‌ అనువారు అనేక 
వృ క్షములలో కల్పవృక్షము శేఫస్టమైనట్లు శ్రీవై ప్పవకో టిలో 
శంష్ణులె కైంకర్యము చేయుచుండిరి. 


యామునాచార్యుల మనోరథమును ఈడేర్చి నబాగుగనుండు' 
నని కూర తాళ్వారు మొదలగువారు యతిరాజులతో చెప్పిరి. బ్రహ్మ 
సూతంములకు భాష్యము వ్రాయుటకు భోధాయనవృ్తి అను 
గ౦ింథసాహాయ్యుము కావలయునని యతిరాజులు తలంచిర, 
వ్యాఖాకనము నాకేల యని తలపరా దనియు, దానికై యేర్భ డిన 
గరింథములను వెదకి విశషములు గరిహింప వలయుననియు 
రామానుజులు దారిచూపిరి. అది శారదాపీఠమున నున్నదని తెలిసి 
యకెరాజు లచ్చ టికి పోయి అటనున్న మ స 
జయించిరి. సరస్వతీదేవి సంతోషించి వచారు. 2 స్తకము: 
నిచ్చి వెళ్లెను. వారా పుస్తకమును తీసిక కూర త్తాళ్యారుతోడ 
త్రీరంగమునక్తు బయలుదేరి. పోగా ఖా. లోర్యలేక 


అను శ4శఅథాా కీశొకమున అటిసనా పి ఉభయభంష్షు 
త్రగుంువని యు 
కి స్రి]ియాణి గసంయపుం య అస నానపా స్మరన్‌ | 
ఆ! (శ 
ని]యార్డాన్‌ విమూథాతాా మిథాంచార స ఉచంతే ॥ 
ఇ SR ష్‌ ఉత గాల ్ట్రలా సస ఉఆల్యు 


ల 


అను లఫిఅధ్యా. 6వశ్త్‌ కమున కర్చే ంది9ంయవు:ల నణచి 

మససులో బమయములను వ నించువాడు మిథ్యాచారుడనియు 

చెప్పబడెను. న్‌ విందభట్ట రట్టి స పన్నా సలమరాత జానర్‌ ey 

ప్రీ ఖు 
దును పూర్ణః పగ కం తగిన అధికారియై సన్నా్యాసపు: 
చి cy 

బూర దెనః వంక సన్నా ,శసము నిచ్చి నవారు సామాన్యులు గారు. 

సొడుద్యతిసార్వ భౌ ములు, 


ఒకనాడు కొందరు శ్రవైష్షవులు శ్రీరంగమునకు వచ్చి 
ఎంతజెరుమానారు మఠ మెచ్చటయనసి వీథిని పోవుచున్న వారీ 
నడుగగా వారు ఏ యొంబెరుమానారు మఠమని పిశ్చి 6చిరి. ఎంజురు 
పూనారని ఇద్దరు ముగ్గు రున్నారా ? ఒక్కరినే మేమి వింటిమి, 
ఏ యెంబెరువూనా రనగా రామానుజాచార్యులవారని పఏసిద్ధి 
చెందిన ఎంబెరువమూనారు నడిగితిమి ఆని వా రనిరి. ' అదిగొ పొండి 
అని వీథివారు రామానుజుల వమఠమును జూపిరి. పోయెడముగాని, 
ఏ యెంనెరుమానారని యంటిరే.' ఆసంగతి యేమి ? అని వచ్చి నవా 
రనిరి. పెరరుళాళ ప్పెరుమాళ్‌ ఎంబెరుమానార్‌ అని యొక రస్నా 
రని వీథివా రనిరి. అటులా ? ఆయన కాదు అని వచ్చినవారు 
వెళ్లిరి ఆవిషయము ఆ 'పేరరుశాళ ప్పెరుమాళ్‌ ఎంబెరుమానారునకు 
తెలిసెను, ““ఆహా: ఎంత అపచారము గలిగెను ? ఆత్మస్వరూప 
నాశనము .జరుగునే. వచ్చినవారు సూటిగ .ఎంబెరుమానారుల 
సన్ని ధికి హోవుటకు లేకపోయెనే”” అని చింతించి తమమరఠమును 
వడగొట్టించి - రామానుజుల  వఠమునకు శీహర్తిముగ. వచ్చి 

శేవించిరి. సంగతి యేమని యతిరాజు . అడుగగా ఆయన 


66 అచార్యులచరి త్ర 
“గోవిందా! చీకటినిజూచి సుఖ మనుభవింవపుము” అని యతిరా జులు 
చెప్పే బంపిరి. ముహూ ర్రమై రెండునెల లాయెను. గొవించభట్టరు 
భార గను es వారాసంగకి యతిరాజుల కెటిగించగా 
“ఏమిరా ? గోవిందా కి యది వా రడిగిం. చికటిజూచి యనుభవింపు 
నుని యంటిఎగదాః చీకటి నా కగుపడలేదు అని గోవింద భట్ట 
రనెను. దీపమునార్పరాదా యని యతిరాజు అడుగగా అది 
రయి. తాము నాకువదిశించినవిధముగా భగవంతుని ధ్యానించు 
చున్నాను. ఆయన ప కరా కోటిసూర్యు 
లుదయించినట్లు గా వెలుగుచున్నాడు. ఇక చీకటి యెక్క్లడిది ' 
అని గొవిందభట్ట రనెను. ఇక నంతర్యామి నెట్లు కిస వేయనగు 
ననుకొని ఈయనను తింప్పుటకు శక్యము గాదు ట్ర) యతిరాజులు 
చెప్పిరి. *యతిరాజాః నాకు చీకటిలేదు. గృ హస్టాశ9మిగ 
నున్నాను. ఇది తగదు. కాన సన్న్య్యా (స మనుగహింవుడని 
గోవిం దిభట్టరు పలుమా రడుగ నారంఫ్‌ంచగా యతిరాజు లట్రే 
యిచ్చిరి. “నన్నా్యనము పునర్ణన్మముతో సమాన మగుటచేత యతి 
రాజులు తమపేరును అనగా “మన్నాథి లేక “ఎందెరుమానారు 
అని పెట్టిరి. & క్రో టూ్య్యరునంబివలె నే యతిరాజులు గొవింద 
భట్టరు “విషయమున సంతోషించి “యెంబెరుమానాి” రసిరి. 
“తలా! మీ పేరును భరించజాలను. వేరు పెరు పెట్టుడు” అని 
గోవింద భట్ట రతుగగా పెట్టినది తీయుటకు అకా ఆ పెరు 
యొక్క మధ్యాక్షరము లె ్త్తివై చి ఆద్యంతాక్షరములగు ఎంబ్‌-ఆర్‌ 
అనువానిఏజిర్చీ “ఎంబార్‌” ఆని పెట్టిరి. సాధారణపమగ “భోజనము 


తేకయో, లక్ష మెత్తుటకో, ఎల్లవారును తనకు సమ మస్మరంవ 
వలయు ననియో, భార్యతో జగడమాడియో సన్న్యాసము 


సికొ దురు. 

| pee eae ల పక 
నకర్శణా మనారంభాతి నైష్యర్శ్యం పురుషు ఒశ్నుతే. | 
నచ సన్న్యసనాడెవ పిద్టిం గమధిగచ్చతి [1 


బని ME TS 85 


సాం నము చేసివచ్చిరి. ఎల్లవారును స్నానమాచరించి వెళ్లగా 
ree భట్ట రెచ్చట యని యతిరాజు అడిగిరి. ఆయన దాని 
యింటివాకిట తిరుగుచున్నాడని వారనిది, గొవింద భట్టరు రాగా. 
“నిందా? అ నకు పోక  దాసియిం౦టివాకిట నిలిచితివాి” 


యని యతిరాజు అడుగగా జానని వారనిరి. ఒకడు దాసియింట 
బడి అల్లాడుచుండగా ఓరీ! నీవు నిర్ణనుడవు. ధనికులైన వారినే 
తారు ree న్‌ వెల అల్లాడెదవని మరియొక డడిశెను. 
నామ ఆసుఖము లభించునని "పోలేదు. ధనికులు, సికులు 
కాఅకిముసుంన వారికటాక్షమునకు పాతు అగుదురు. సేనందుకు 
ఉండలేదు. కొందరు బండిలో పోవునపుడు దాసి యింటిగోడను 
చి ఆసందింతురు. నేనును అల్లే చూచినచాలునని యున్నాను 
అని వా డనెను. శంకరాచార్యులుచేసిన అమరుక శృ ంగారరస 
స కాట మిది గోవిందభట్టరు మట్‌ నుడివినట్లు దాసియింట నిలచిన 
శక. తలంచి నిలిచిరా + ఎంతమాతిముగాదు, ఎరదుకు 
నిలచితి వని యకిఠరాజు అడుగగా మీవిషయ మై దొందరుకన్లలు 
శొళము ములను, పాటలను రచించియునా రు. రాతి9 దాసియింట 
సరుండిన పాఠకులు మీకలాకాణగుణములను సుఖముగను, 
అ తాశబద్దముగను పాడుచుండిరి. వానిని విడిచి 

పోవ మనసొప్పక నిలిచికిని అని గొవిందభట్ట రనిరి. యతిరాజుఖ 
రెడ గొవిందభట్టరున కున్న భక ౮ యట్టి ది. 


. 


96 


ఇట్లుండగా న్‌ తళ భట్టరు భార్య రజస స్వల  యాయెను. 
నిషకముచేసికొమ్మని వారితల్లివచ్చి పిలున యతిరాజులను విడిచి 
క్షణముండలేనని యతడు చెప్పను. ఊరివారికి యతిరాజులుగాని, 
ఆమె కేమిభయము ? ? కాన పుతుంనిబంపుమని యడిగెను విషయ 
సుఖానుభవము చీకటియందే జరుగవలెనని వేదముచెప్పుచున్న ది. 
దేవతలసన్నిధాన వముండుటంబట్టి “వెలుతురులో ననుభవించరాదు. 


XK 
Cs 


| గాల “as 
fd 6 EE  లచరి తో 


లి 
అనుగంహామున నచ్చి కి నని చెప్పి యతిరాజులు మఠముచేక శిష్యు 
లకు కాల శేపము చెప్పు చుండిరి. యతిరాజులు గోవిందభట్టరును 

నివచ్చి పరవచనము సెయుచుండగా అచ్చ టనుండిన 
కొతు = జా ప కా కదులను గూర్చి కళ ర్చ ప్రస 


జర కున్న గురుభ క్రై యెట్టి ది | మెరెట్లు గురుశుశూ0 (షగాఐంచు 
చున్నారు. ఇట్లెపరరిని ses మీసరివచనశ కి “మీగరిహణ 
శై ఎంతగ beep) అని స్తుతించిరి. వరలు మెచ్చి అ యాగ గతే 
నా కేమీ యున్నది ॥ అంతయు భగవత్శటాక్షము. పుంచివారు 


గాన స్తుతించెదరు అని అనవలసియుండగా గోవిండభట్టరు 
“అవును. మీకనుచున్నది వాస్తవము. ఈసోతిమునాకు మిక్కిలి 
తగును. మీరు నన్ను ఇంతకన్న అధికముగనే స్తుతింపవచ్చును. 
నేను పొందవచ్చును” అని పల్కిరి. రామానుజు లీసంగతితెలిసి 
గ్‌ భట్టరును ఏకాంత మున బిలిచి “ఏమిరా? పదుగురు మెచ్చ గా 


నా కేమియు తెలియపని చెప్పవలదాః ఆత్మపిశంస చేసికొన 


వచుఇనా ?” అనిరి. అది నాసోత9ముగాదు; మునోత్‌ ము 
కూటి మమస నుని అయం నాన వట్టివాడను, ఇట్టివాడ నని స్తుతించు 
WD ఇ రా 


క్‌ నకు వారు స్తుతించినను అయో గ్యత ర అభి 
సద కషుల నయ నభట్టరు పుతుండని వారు స్తుతించలేదుగడా: 
ప౦ఏశంసింమటకు కారణము ఆచార్యుడేగదా! న. యాగ ౯ ట్టైతె 
లెడనిన తమకటాక్షము లేదనికదా అర్థమగును. వారు .నిజపును 
స్తుతించిరి. నేనును స్తుతించుకొ టిని, యతిరాజులకృపకు పాతు9డ 
నంటిని. మరలమరల చెప్పెదను. అట్టతమకృప దెవత ల క? 
లభిండనా ? నాకు లభించినది. అని మ. రనిరి, యరిరాజు 
మీద నేమియుతోచక మిన్నకుండిరి, నుతియొకదినము గోవింద 
భట్టరు స్నానముచేయుటకు ముందు దానియింటివాకిట తిరుగు 
చుండిరి. అట్లు పా9ద్దిక్కునరకు . తిరుగుచుండీ పిస్ముట 


ఉడయవరు లు 69 


వాడు పరమభారింతుడు, పొష్మునుడు” అని శశ లపూర్దు అని£. 


వారిభార్యకు జాలి కలిగి భ కావ్‌ అయ్యా! వానిని లోపలికి 
వలిచి భుజ్‌ అహహ ని మరత మాలు లు చెప్పి నెమ్మదిగ పంపరాదా ! 
వాకిటి నుండియే క లో కవల నుం సగము చున 


యుండినపుడు దానికి కసవు, తవుడు పెట్టి కాపాడు: దుము, 
అమ్మినపిన్ముట మరలవచ్చి కసవున నోరుంచెనేని రోకలియెతు 
కొందును: గాని తసవము పెయుదుమా అ బివానికి మునసంబరభపకి 
కీరిపోయినది. యతిరాజు సొ తాయెను, ఇంటిలోపలికి రాగూడదు 
అని శ్రీశ్లై లపూర్తులు భార్యతో జెప్పి వానిని వెంటనే పొమ్మనుడన్‌ 
శిష్యులతో నుడివెను. యతిరాజే శరణమని అతనికి తోచవలయు 
సను తాత్సర ముతో వా రట్లనిరి. ఈసంగి శిష్యులు క oe 
భట్ట మనకు ఎరిగించగా “సరి, మామ వదలెను. ఇక యతిరాజే 
క మని తలంచి వారు గురుముందిరమునకు నపుస్క్లరించి తిరు 
సుల విడిచి కాంచీపురికి ప పచ్చిరి. “గోరి ద్రా? చూచి వచ్చి కివా అని 
యతిరాజు లడుగగా అమ్మినపశువునకు సపువేయుదురా 
యని౫. మీఠ శరణము అనిచెప్పె గోవిందభట్టరు వారిపోాద పుల 
బడెను. రామానుజులకు సంతోష మయ్యెను. అచ్చ టినుండి 
శ్రీరంగనాథుని ధా్యనించుచు బయలుదేరి పోయిరి. 


యతిరాజులు తన్నుతో9సిపు పుచ్చి వెళ్లి నపిమ్మట ఆష్టసహస9 
గామములో యజ్ఞేశ్వరుడు మిగుల చిం తతో నుండెను. వీనిని 
విడువరాదని తలంచి మార్గమధ్యమగుట చేత యతిరాజులు వారి 
యింట దిగిరి. వారిచే సత్మరింపబడి శ్రీరంగముచేరి రంగనాథుని 
Fos sae తల్లి దండ్చులు పుతు9ని పీ9తితో అడుగునట్లు రంగ 
నాథుడు రంగనాయకి, యతిరాజులను జూచి “నాతండీం: 
మ. మన్నాథాః వెళ్లి తిరువంగడముడయానును నంచి 
తవా ? సీతోడ వచ్చినవారితోడ వచ్చి తివా” అని అడుగగా తమ 


62 అచార్యులచరి త్ర 


గావించుటకు పిలచుచున్నారని యెంచి “అల్లే ఇచ్చెదను, కాని 
ఏడిచ్చట బహుదినములుగ నుండుటచేత మరల నాయొద్ద ౩ 
వచ్చును, కాన ఉదకథధారాపూర్వకముగ నిచ్చెదను * అని చెప్పి 
శ్రిశై లపూర్ణు ల్ల గొవిందభట్టరును బాన క తమళరువురు 

పుతుంలనుకూడ "పిలిచి hess సు హాజ్ఞాత సరు వాం లన 
కడతేరుడు” అని చెప్పి పంపిరి, వారు కక నాశియి౭చి 
సక లార్గవ ములు గిహించిరి. రామానుజులు పియాణమె పోవు 
SS sth ఒక్కని నడిగితివి. నేనొక్కని నిచ్చె 
దను” అని చెప్పి శశై లపూర్ణులు పిళ్ళాస్‌ అను తమకసిష్టపుతు య, 
బహుమానముగ నిచ్చిరి. యతిరాజులు ఒకరి నడిగి a 
మరియొకని శ్రీశై లపూర్ణు లీయగా నంగీకరించి జ 
కాంచీపురికి వచ్చిరి. తిరుమలనంబి యతిరాజులకు గోవింద 
భట్టరును మాత రము ఇచ్చి దని కొన్ని గింథములలోను, పిళ్ళాన్‌ 
అను తన చిన్నకొడుకునకు వాల్యమునుండియు యతిరాజుల 
యందు దృష్టికాన వానిని కూడ ఇచ్చి రని కొన్ని గింథములలో 
వాాయఎడీినది, 


గొవిందభట్టరు శ శై లపూర్ణుల ఎషయమున భరీ కలవాడు, 
కనుకనే Ss సహించి వారికి సుఖముగ నిద౦వచ్చు 
ము నాలోచించిరి. గురుపాదసేవ లేనందున దుఃఖముతో 
డు నానాటికి కృశించిపొవుచుండగా రామానుజులు గమనించి 
— డు డు దాక్షీణ్యము చేత వచ్చె సని తలంచి “గోవిందా! 
నీవు గురువును వదలినందున చింతచే చిక్కి పోవుచున్నావు. పోయి 
వారిని సేవించిరమ్ము అని చెప్పిరి, గొవిందభట్టరు సంతోషముతో. 
తిరుమల కరిగి తిరు మలనంబి వాకిట నిలిచెను. అచటివారు 
గోవింద భట్టరురాక తిరునులనంబికి చెప్పగా “ఉద దకధారాపూర్వక 
ముగ తతత. దానమీయగా మరల వఏలవచ్చి నాడు ? 


£1] అడ రర నలు ఈ గ్ర 


తమ్ముడుగదా అని మిక్కిలి ఆనందించిరి, యతిరాజులును 


పాంణులయం చలి పయవచేత తామునరకమునకు బోవలసివచ్చు 
2 షి అజ ల యంది PT : a 
ననియెన భావింపక గంరువొడ శ్రఖింఘనము చేసి తిరుమంతళి 
యా రం 
మును _వెడజలి రికదా | ““జతడు జాని; గురుభ 
aa 


a 

చ 

కఠవోాొడు”” ఆని ఊరివారు హొగడవలయునని కొందరు 
గురుశుశూ9ష చేయునట్లు గాక ఇతడు నిజమెనభ క్రితో చెయు 

య 
చున్నాడు. వీని నింకను పరీక్షింపవలయునని రామానుజులు తల 
ళు 
చిరి, గోవిందభట్టరు స్నానమునకు వోవుచుండగా మార్గమున సొక 
సర్పము పరుండియుండెను. అది కప్పలశై కంచెలో నాలుక 
చాచగా దానినాలుకకు ఒక పుల్లు గుంచ్చుకొ నెను. నాలుకను 
ట్రా ఈడు కొనుటకు కిలుగాక అది శంమపడుచుం డెను. 
గోవిందభట్టరు దీనినిచూచి పాము నాలుకలోని ములుకీసి కక ము 
nn) అబన 
తుడిచి విడిచి పెట్టిరి. రామానుజులు దినినిచూచి ఇంటికి బోయి 
గోవిందభట్టరు రాగా “గోవిందా! ఇంత ఆలస్యి' మేమని యడిగిరి, 
వారు సంగతి చెప్పిరి. పరవ దుష్టజంతువు శరిమపడుచుండగా 
దానిబాధ తీర్చెను. ఇతని పున స్పెంతమృదువో ; ఇక సాధుజంతు 
పుల విషయమున ఈతని చిత ప* కి యెటుండునో చెపావలథఖెనా ? 
అమి ప ma 0౮ 
ఏమి యీతని పునఃపరిపాఠకపము అని రామానుజులు అనుకొనిరి. 


? 


€. 7 లపూర్ణుల యొద్ద రామానుజులు రామాయణమును వినిన 
పిన్ముట వారు “యతిరాజా! రానూయణనును వింటివి. స్వామిని 
సేవించికివి. మిగుల సంతోష మాయెను. నీకేమి కావలయునో 
అడుగుము, ఇచ్చె దను” అనిరి, రామానుజులు గోవిందభట్టరు 
యొక్క ఆచార్యభకి ని చూచి మిగుల సంతోషించి తనుతోడ 
పిలుచుకొనిపోపదలచి ““నేనడిగినది ఈయవలయునను తలపు. 
మీకుండెనేని ఈ గోవిందభట్టరును నాకొసగు” డని తిరుమలనంబి. 
నడిగిరి. గోవిందభట్టరు గుణముల నెటింగి వానిని కృ తార్గుని 


£0 అచార్యులచర౦ తం 


కదా ఉండవలయును” అని యతిరాజులు తలచి ప్రిసావమును 
స్వీకరించి అచ్చటి విశేషములను చూచి ఈకోండ శ్రీవై కుంఠముగ 
తోచుచున్నది. ఇచ్చటి వృక్షములు, ప్రీగలు, పక్షులు, మృ గములు 
నిత్యసూరులై కనపడుచున్నారని కొండదిగుటకు కోరిరి. 
“నాయనా: అట్లు దిగిపోరాదు. గొప్పదివ్యదేశమునకు పోయిన 
యొడల మూడుదినము అచ్చట నుండవలయును అని శ్రిత య 
పూర్ణులు చెప్పగా అట్లే చేసెదనని యతిరాజులు అచ్చట పఘూడు 
దినము లుండిరి. పీమ్మట శ్రీశై Sn కొండదిగి వారింట 
భుజించుచు ఒక్కసంనత్సరము శ్రీ మదారిమాయణ కాలడేపపుు 
ఐఎనిరి. సర్వష్టశినొ మణియగు వారు సంవత్సరము వినుటచేత 
రామాయణము యొక మాహాత్మ ము ఏశదమగుచున్న దికదాః 
వారట్లు సుఖపరుగ  వినునముండిరి. 


గోవిందభట్టరు త్రుశైలపూ ర్లులకు సకల క్రైంకర్యములను 
చేయుచుండిరి. వారొకనాడు పడుక వేసి, వేసినపిమ్మట ఆపడుక పై 
పరుండిరి. పిమ్మట త్రశై లపూర్హులు పరుండిరి. రామానుజు అది 
చూచి గురుతల్ప మును స్పృశించి కనుల కద్దుకొ నవలసియుండగా 
పీఏ అందు పరుండెనే అని కోపమురాగా శ్రీశై లపూర్ణుల కెరి 
గించిరి. వారికి కోపము వచ్చి “గోవిందా! అట్లు చేసితివా 1” 
యనిరి. జౌనని వారనిరి. ““గురుతల్పశయనమున కిమిఫలము? 
అని వారడుగగా నరకమని గొవిందభట్ట రనిరి. మరియేల అట్లు 
చేయుచున్నావని వారడుగగాా ఆపడుకలో మిట్ట పల్లము 
లుండును. దుమ్ము పడియుండును. నాకు నరకము వచ్చిన 
వచ్చుగాక, నరకముకంటెను మరేమి రాదుగదాః మీకు సుఖముగ 
నిదురవచ్చిన చాలును అని గోవిందభట్టరు బదులు చెప్పిరి శ్రీశైల 
పూర్ణులకు సంతోషమాయెను. “ఆహా! “వీనికుండు కన ఫర రహా తు 
నాకు లేమగదా[ి యని యతి రాజులు పంతోషి క్ర ™ నాకు 


SB యా పలు ne 


a ఫ్రీ 

FN | Wee (లజ వాంట్‌ చు _ష 2 oy 
చేసికొని, తిరువులకుపోయి, కపిల ర్రమున స్నాన మాచరించి 
కొండఅడుగున నిలచి “ఈపర్వతమును తొక్కి కదా పొపల 


యును. ఇది భగవత్స్యరూపము గాన ఇచ్చ టినుండియ సామి 


సపుస్కరించెద”” ననిరి. అపుడు అనంతాళ్వారు వారియొ దకువచి-, 
ణి (aa 
“యథా గురు స్తథా శిష్యకి' అన్న పురు: దిసిని త్‌ న 
గొ. టై G- 

షం. 2 Pa అమె లొ 
వొముుమూాత ము తొరిక్కువచ్చునా ? తామే రామనిన మేము 


శిరుపుల నెక్కుటను మానెదము. స్వామికి ఆరాధన నిలిచిపోవును 
అనిరి. రామానుజులు బాగుగ యోచించి ఒకధర్శమును కనుగొని 
జక మద మరగ నిర్హారించిరి. “పర మభక్తులు, E ౦కర్యపరులు అగు. 


"జ యి 
న వం ంచుచు కి[మాట వేడశాసముల కంటెను 
శ్రపై ప్షవులు పా్ఫోరించుచున్నారు. విరిమాట ఎదశాస్త్రముల కంటెను 
అలా 
gy" 


చెనది”” అని. తలచి “మీరెల్లరు చెప్పుచుండుటచేత ఎక్కెది 
ససిరి. భాగవతుల ఉత,రు 'వని తలచి వారిమాటకు గౌరవ మిచ్చి 
అందుచేత అవశ్యము వెళ్ల నలసినదే యని కొండనెక్కిరి. మొదటి 
_ మెట్టున కాలుంచి - స్వామిని ధ్యానించి శిష్యులతొడ మాతని; 
కొండపై కాల క్రేపముచేయు చుండు తిరుమలనంబి మరా్యదార్గ మై 
స౦సాదముతొడ రామానుజుల నెదుర్కొనిరి. “నన్ను గొరపింప 
మిరువచ్చుట సరికాదు సం తలు ఎవరిచేతనై నను శ 
పచ్చును, ఇందుకై మీతు.' రావలయునా ? ఇది యుక్తమైన 
కార్యముగ నుండలేదు. ఎవరై న బాలుడు దొరకలేదా ? యని 
యతిరాజులు పరుమలనంది నడుగగా “రాను కంగా నెవ్వడును 
గొరకలేదు. నాల్లువీథులలోను నాకంబెను తక్కువవాడు లేడు. 
డాకంటెను అ ధసువస్తువు లేదు” అని తిరువులనంబి' యుతృర 
SDE ఆలా? వీరికెంత మనఃపర పాకము! _ ఎంత నై చ్యాను 


ఇ" సే షో లీ us a చీ జ 4 న క్‌ క్ష | 3 
Remy Cee Ws పూజా్యలే న మావు అఇటనుచ నారు. ఇటు 
యా లా రా na 


గ ఆ చారు రాత రిక 


సేవింపుము” అనగా అతడు సేవించి వై; సవశిఖామణి యయెను, 
పుదకిట్లు అగునని తెలియగా వై ప్లవారాధనము జరుగవలయు 
ననియు, దంపతులు కృతార్జు లగుదురనియు, ధనికుడు మేలొందు 
ననియు ఊరకుంటి నని యతిరాజు లనికి, ఇట్లు జరుగుచున్న దని 
యో క్లైశ్వరుడను ధనికుడు విని ౩ నూర్గనున డిపానళు లు౭చి అలంకా 


పష చేసెను. వేను వారవలె అల్లాడవలయునా ! నాయింట 


ల 


హో 


సకలభాగ్యములును సిద్దముగ నున్నవి అని తలచి బంధువుల 
సందరిని పిలిపించెను.. తామరపువ్వు సూర్యోదయము నెదురు 
చూచునట్లు యజ్ఞైశ్వరుడు రామానుజులరాక కెదురుచూచుచుండెను. 
మూడుదినములై నను వారు రాకుండుటను చూచి మద వారంటి 
నున్నారు. ఇక్కడికే రాకుండిన నాగెరవము తగ్గును” అని 
తలచి తానే పోయి “రాకున్నా? శే! సకలమును యథేచృముగ 
నుంచియున్నా నే. రండి” అని పిలిచెను. “నీవు ధనికుడవే. 
వరదా చార్యులవలె భక్తు వ్ర వుణావ్వు వచ్చుటకు నా కిషములేదు” 
అని రామానుజు లనిరి, నేను యాగము చేయలేదా “అని యజ 
శ్వరు డడుగగా “నివన్నియును చేయుచున్నావు. ధనము వ్యయ 
మగుచునే యున్నది, యోగ్యతలేదు. దంభార్థము, ఖా ఖా్యాతి, లాభము 
నకి చేసెదవు, 
 దాతవ్య మితి యద్దానం దియతేఒనుపకారిజే | 
దేశే కాలే చ పాకే. చ తద్దానం సా_త్త్వకం సళ తమ్‌ 4 
అను భగవద్గిత [?అధ్యా॥ 20 శ్లొకమట్లు సాత్త్విక 
లేదు, నీవ శిష్యుడవే. జ్ఞాతవైనను రాను” త. అట్లు సిలసీయ 
రాదని ఆతడు జ్‌ పరత. రామానుజులు వినక వానిని 
ధిక్కరించి పృయాణమైరి. లోకశి డౌర్ణము వారట్లు కథి నపుమాట 
| చెప్పి క రతర; 
యతిరాజులు యజ్ఞేశ్వరుని ధిక్కరించి పియాణమై' కిము 
మధ్యనుండు దివ; శ్ర తతంములను డర్నిరచుచు వెళ్ళుచ "ండగా 


£0 ఉడయవరులు ఖ్‌ 


భార్యను గాంచి కు వాగ్గానము చేసి తివిగదా; రమ్ము. నీకు 
తోడుగ వచ్చెదను” అని పిలచుకొనిపోయి అంగడివానికి ఒప్ప 
చెప్పి, చీకటియగుటచేత నేనును వచ్చి తిని, నాకు నీపై కోపములేదు. 


సంతోషమే. నీమనోరథ మీడేర్సు కొనుము అనిచెప్పి వెళ్లినట్లు 


చెప్పుదురు. లక్ష్మమ్మ ఉపకారస్మృతిచేత రామానుజుల శ్రీపాద 
తీర్థమును, ప్రసాదమును తబుకులో బెట్టుకొని అచంచల పునస్సుతో 
నరిగెను. అనగా అయో! వీరు వచ్చినందున కదా నాపాతి 
నీక్యము చెడును అని అనుకొనలేదు. ఈపభువు వలన గదా 


తదీయారాధన జరిగెనని ఉపకారస్మృతితో పోయెను. నర. కు 
డా మెను అంతకపురమునకు పిలుచుకొనిపోయెను. ఆమె అచ్చ ట్‌క్సె 
వోయి వానికి తీర్ధపరసాదములు ఇచ్చెను. ఆతీర్ధము లోపలికి 
పోగానే రజోగుణ, తమోగుణములు పోయెను. పంసాద హు: స్వే 
రించగ వే వివేకము గలిగెను. ఆయంగడివాడు తనదౌష్ట్యపుును 
తలచి కన్నీరుకారగా తత్టణమె లేచి అంగవస్త్రమును నడుమునకు 
కట్టుకొని నమస్కరించి “అమ్మా! నీవు నాకు తల్లివి. నీభర్త నాకు 
తండి, నేను ముహాపాపిని, నీవిషయమున చెడుతలంపు కలిగి 
యుంటిని, ఇదివరలో చెడుతలంపు గలిగి యుంటివి కదా యని 
యడిగెదవా, మోసపోయితిని, బుద్ది చెడి మన్మథవికారమునకు 
లోబడి అట్లు తలచితిని. నీచేతితో తీరమీయగనే నాసకలపాప 
కతన. నడ న్య మన్ని ౦పుము అని పా9గ్ధంచెను. గురువు ఆరా 
ధనమును, మాటతపృకుండుటయు, అంగడివాడు కడతేరుటయు 
చూచి ఆమెకు మిగుల సంతోష మాయెను. “ఓయీా! నీకు నేనేమి 
పితు కపకారమును చయుదుిి నని ఆమె'యడుగగా ఏ పెద్దల పాద 
తీర్ధము చేత నాకు జ్ఞానము కలిగెనో ఆపెద్దలకు నన్ను శిషు నిగ 
చేయునుని ఆతడనెను. కాన వానిని పిలుచుకొని పొయి యతిరాజు 
లను చూపి “ఓయీ: నీవు ఇచ్చినది తెచ్చి వీరి వారాధించితిని. 


యనిరి. జకుమారిని బరిహ్మర క్షన్సు పట్టగా. అ నేక మంత9 
వాదులు have తొలుటకు యత్నించిరి, యాదవ 
సంకా శులును పరయత్నించిరి. వారిచేత కాలేదు. ఆట్టిబహ్మ 
రక్షస్సును వ తరమివేసిరి అని వరదాచార్యులు 
యతిరాజుఐను స్‌ మ చేసిరి. భార్యాపుత్సాదులు, ధనధాన్యా 
దులు ముఖ్యాముకాదు, జ్ఞానాంధకా రపరును వొగొట్బ్టు గురువు 
ముఖ్యము, అట్టిగురువు నారోధింపగల్లెనని వరదాచార్యులు సంతో 
షించిరి. పురుషుడు లేనిసమయమున ఇంటికివచ్చిన పెద్దలతో 
మాట్లాడినను, వారి నారాధించినను తప్పుగ నెన్నబడుచుండగా 


వరదాచార్యులట్లు తప్పుగ నెంచక భార్యను లోకము చేసిరి, 


పరం క. బండీ యెొద్దులు జత నుండవు. ఆలు 
నగలు నొకేరీకిగ నుండరు. ee అకు అట్లుగాక ఒకే 


ఆ అవి 


మనసుగ నున్నదని యతిరాజులు సంతోషించిరి, నీకంటిను 
సీభార్య మహాభక్తురాలు. ఆమె చేసినకార్యమునకు నీ ఐె హానండశతు 
చున్నావు. సీ వెంతధన్యుడవురా: మీయిరువుర మ నస్పేమిరా 1 
యని రామానుజులు సంతోషించిరి. వరదాచార్యుల భార భోజన 
పదార్థములను దెచ్చి నవిధము తప్పెకదా యనిన, తనతో చేరిన 
వారు పాపముచేసిన ఆపాపమును ధ్వంసము చేయువారు. రానూను 
జులు, జనులపాప మనుకబ్టెలకు అగ్ని వంటివారు, అట్టవారు 
సంతోషించి కొనియాడిరి. 


GG 


\ 


భాగవతులకు భి నోజనపదార్దములను పంపిన యం౦గడివాని 
సంగతేమి యనిన, కబీరుదాసు తనభార్యను భుజమ.మీద 
గూర్చు. ండబెట్టుకొ ని పోయి, “పీప్‌! ఇతజు భాగవతులకు సహాయ 
మొనర్చి నవాగు. అతడు కోరునట్లు సీశరీరము నతనికి ఉపయో 


పడనిమ్ము.” అగి చెప్పి. విడిచి పోయినట్లు, వరదాచార్యులు 


ఈ డయ తంతులు 75 


శరీరము కాదు. “ఆహా! ఈమె యెంతసమర్దురాలు, యుక్తి చేసి 
దరికి కావలసినది తెచ్చినది,” అని వారు సంతోషించిరి. 
వారికి వ్యభిచారము సమృ క మా యనిన కాదు. ఆమె సా& 
వత్యము చెడిపోదని వా రెరుగుదురు. భోజనానంతరము వారు 
nash శిష్యులతో డ గూర్చుండి ““శిష్యులారాః వర డా చార్యులు 
"లేరు. ఆమె యెట్లు పాకము చేసెను ? ఎంతలో చేసెను? * అని 
చెప్పుచు ఆనందించుచుండిరి. యతిరాజ చందులు వరదా 
చార్యుల యింట భుజించి సుఖముగను, ఆనందముగను గూర్చుండి 
ఉభయ వెదాంతసములను నిరర్గశముగ పర వచనము చేయుచుండగా 
పరదా చార్యులు వచ్చి “*సేనింటలేను. నాభార్య యమ చ సని 
అనగా “భయపడకుడు; భక్షకములతో త వరద. తి పం నను 

మరు లేనిదే కొదవి” యని యతిరాజు లనిరి. ఈయనకు జ 
హు గలిగి లోపలికిపోయి చూడగా సందేహము నివృత్తి 
యాయెను, భార్యను పిలచి ““సంగడియేమి ? నిజము చెప్పుము” 
అని యడిగిరి.““మీరు గాామాంతర మరిగితిరి. జగద్గురువు వచ్చిరి. 
పార్టించినను రానివారు మీరువచ్చు వరకును వారి నబ్లి యు6చ 
రాదు గదా; అట్లుంచినను మీరువచ్చి యెమిశయగ అలు 
వాస్తవము విన్న వించెదను, మీపాదసాక్షిగా నన్సనేక దినముల 
నుండి కోరియున్న అంగడివానికి నాసన్ముతిని తెలిపితిని. అటు 
పస్ముట ఈసకలవ వస్తువులను వాడు.పంసెను. వంట చేసి తిని, వారు 
భుజించి గర౦థవ్యాఖ్యానము చేయుచున్నారు” అని యామె 
పల్కెను. వరదాచార్యులు మహాజ్ఞాతగాన ఆసంగతి విని సంతో 


చ 


షించెను. “నీవు నాకు భార్యవుగావు, గురువగుచున్నావు. వచ్చిన 
వారికే పస్తు లేకుండు వ. చేసితిని. జనా ంతరమున న చేజీసిన పుణః 
వె తివి. తిరుమంగె యాళ్వారును పిమాణ 
d యా 


ర. అకాతటి _ పెద్దల 'నారాధించితివి.”' 'అట్లు కాకున్న అప 


౮ 


నీ! 


గో _ ఆచార్యులచరి తి 


యోచించి చెడుకార్యము న. విరి నారాధింపవలయునని 
నిశ్చయించుకొనెను, ఆయూరిల్‌ నాక పెద్దయంగడివాడు 
లక్ష్మమ్మ రూపలావణ్యములను చూచి మోహించి బీడరాలుగ 
నుస్ఫ డి, ఒకనాడు నాయొద్దకు వచ్చి న యెడల పాదాడి కేశ 
సర రంతమును అవరూ ల్యాభరణముల ర నలంకరింపనా అని 
తలచి అమెకు సంగతి చెప్పి పంపచుండెను. పతివరిత యగుట 
చెత నామె అందులకు సను తింపకుండెను, ఇపుడు ఆమెకా సంగతి 

డ్రి వచ్చెను. భర రృవచ్చువరకు నిదానించెద మనిన పరులు 
mae రని మరల నామనసు మారువేమో తేక భర్హవచ్చి 
ఈయకార కము చేత సె పిరికి భో జనము పెట్టవలయునా + తదియా 
రాధనము ధనికులు చేయవలయును. అనునేమో ! కావున శీఘరి 
ముగ పోవలయును అని తలచెను. ఈపులమూతఏశరీర ము నిచ్చి 
శదియారాధనకు కావలసిన డివకమును వికొని ఉడయవరుల 
నారాధింపనలయునని యెంచి ఆమె ఆవైశ్యుడుండు స్టలము నకు 
పోయెను. ఎందులకు వచ్చి తివని వాడడుగగా సంగతి చెప్పెను, 
“ఆహా ! ఎన్ని దినములుగ పయత్నించు చుంటిని; అట్టిది 
స్వయముగనే వచ్చె ను, నాభాగ కము; నె డెవరిముఖము చూచి 
తినో యని వాడు సంతోషించి నాసకలభాగ్యములు వలయు 
సన్నసు ఇత్తు నే” యనెను. బియ్యను, గోధుమనూక, చకెర, 


నెయిః మొదలగు పదార్థములను యథేష్టముగ రుం పను; 
గి 


లక్ష్మమ్మ యతిరాజులను సేవించి శిష్యులతోడ నారగింప 
వలయునని విన్నవించగా నీవు సౌాధ్వివి; శిష్యుని భార్యవు; నీకు 
ఉపదేశమై యుండును. తళియ చేయుము అని రామానుజు 
లనిరి. ఆహా! ఇందరికి భగవంతుడు ఇచ్చె నే అని యామె అనంద 
ముతో వంటచేసెను. ఆమెంచేత భక్తితో అర్పింపబడినదానిని పరక 
పవిత9పుని తలచి రామానుజులు భుజించిరి. మనసే. ముఖము; 


BE ట్ర 
అట్లు దంస్యవంతుడని ఆశియించినను దమేదో స్వల్బద౦వ 


0 
a రి 
మిచ్చి పొమ్మునును. ఇందుల కై యొకరిని స్తుతింప వచ్చు. ? 


ధి 
మనయెడ భక్సికలవా డెవడో ఆతడే మనకు పిభువు అని లోకు 
అకు తెలువుటకై యతిరాజులు వరదాచార్యుల ఆ నప. షై లం 2. 


అపు. వరదాచార్యులు ఇంటలడు, ఉంఛవృ కత్తికి పోయి 


ర 


యుండెను, అన్మూ. ఇరటిత్‌ “నతు, వరదా చార్యు అక్కడ ? 
అని యతిరాజు లడిగిం. అపుడు లక్రియను పెరుగల పరదా 


a 


చారు గఅభార్య మూడు మూరల గుడ్డ కట్టుకి ని. యుండెను. ఆమె 
రట నుంసునపుడు ఆతుండుగుడ్డను కట్టుకొని, బయపటకరుగు 
సపుడు జకచీర కట్టుకా నును, ఆమె రామానుజుల రాక నెరిగి 
సెవింపవభయునను కోరికతో నుండిను,. కాని ఆప స్ర్రముతో వచ్చు 
టకు లేనందున సంజార ము చేతులు కొటెను. రామానుజు లాశిబ 
జ్లధియా. రు ది 
మును విని సర్వజ్ఞ శుగాన సిషయమును గంహించి తపుతలకు చుట్టి 
రురడిన కాషాయకును లొనికి వినర నెసిరం ఆమే. యతిరోజా 
వేసిన వస్త్రమును గట్టుకొనివచ్చి వారిని సెవించెను. “ఆహాః మెము 
శుష్క దరిద్రులము, ఈయస మహానుగరిహముతో వచ్చిరి. ఖ్‌ 
ఉంభవృ త్తిసల్చి సంపాదించుకొని వచ్చుదానితో నేమగును 
గురుదేవు లిందరు శిష్యులతోడ దయచేసిరి. మరల నిట్టి కైం 
ర్యము లభించునా ? కాన చెడుపని. చేసియైన నారి షై. 
వలయును. అట్లు చేయవచ్చు నా ? { యనిన తిరుమంగై యా శ్యారు 
1! ( Oe తడియారాధ 
సము సల్సిరి. మహానుభావుడు హాజ్ఞాతయగు ఆయనయే అట్లు 
చేసియునడగా-'నా కేల. యోచన. St eh డ్రై ప్త సంగతి. 
“భర వ రృ వచ్చిన నను' ఈకార్యు మెట్లు. నిర్యహించగలరు ? అని యామె 


72 SE GE 
అట్టి సుకృత ప్యాప్పి గలతాా ఉనన్‌ తులను రకల సిగ్మా 
“నాకు ఆజ్ఞ నిచ్చిన నేను చేసెదో నని అనంతాళ్వాన్‌ అనెను. 
“నేను బోయిన సేమి? నా శిష్యుడు వి పోయిన నేమి ? ఒకఠార్య 
సును స ? కొడుకుచేసిన నేమి ?” అని తలచి 
యతిరాజులు అనుజ్ఞ నీ సీయగా ఆయన తిరుమలకు పోయి నందన 
పసు ప౦తిష్పంచి పుష్ప]; ములను, తులసిదళములను మాలలుగట్టి 
భగవతై్కైంకర్యము చెయుచు సుఖవముగ నుండిరి. యతిరాజు 
అనంతాళ్వానును పంపి వారు సుఖముగ వై ౦కర్యము చేయు 
బున్నారని విని తాము కూడ తిరుమలకు పోయి స్వామిని Res 
నలయునని తలచి స్వామిసన్ని ధికి పోయి “రంగనాథా! వేంకట 
శ్వరుని సివింపవలయునని యున్నది. నిన్ను విడిచి పొవ్సటకు 
ఇష్టము లేకున్నది. అయినను ఆ ఆజ్ఞ ఆయె నేని పోయివచ్చెద థన 
అని యడుగగా “ఆహా: ఆటులే పొమ్ము. పోయి తిరిగి సుఖను-గ 
రమ్ము] అని రంగనాథు డనెను యతిరాజులు శ్రీరంగనాథుని 
అనుమతిపొంది న క తిరువేంగడ పాడ యాూనును 
సేవింప బయలుదేరి కాంచీపురి మార్లహున తిరుపతి చేరిరి. వడుగు 
నంబి లేక కా నో కస అనువారు రచించిన యతిరాజవై భవ: 
అను గరింథమున యతిరాజులు కాంచీపురి మార్గమున తిరుపతి 
_చేఎరని తెల్పబడియున్నది. పంపన్నామృతమున మధ్య వ? 
సంగతి చెప్పబడెను. . 
యతిరాజులు తిరుమలకు పోవునపుడు అష్టసహస్పవును 
గామ వు చేరిరి. వారి కా గాంమమున ఉత్తమ వాంహ్మణులున్ను 
సుహాపారిజ్ఞులును అగు వరదాచార్యులు, యక్టైశ్వరుడు అను 
ఇరువురు శిష్యులుండిరి. వారిని చూచి అనుగిహించి పోవలయు 
నని రామానుజులకు న pnd వారిలో నొకరగు సరదా 
చారు కాలు మిగుల దరిదుంతు, కా డి మిగులభకి ద పరుడు. ముర 


ఉడయచరు లు il 


ఎంబెరుమూనార్‌ అని రెండు పేరులు పెట్టిరి, అది మిక్కిలి పొడవైన 
శిరగుటచేత దేవరాజస్‌ అని వ్యవహారనామ. “భుంచిరి, యతి 
రాజులు శిష్యులను బిలిచి “ఈయన ఓడిపోయినాడు గనుక మీతో 
సమానుడని అనుకొనవద్దు. నాస్తానపున నుండువాడని తలంపుడు, 
మీకు నాయందెట్లు భక్తి “కలదో, 'ఎట్లు నాకు శుభారష చేయుదురో 
అట్లు వీరికిని చేయుడు” అసి చెప్పిరి. 


యతిసార్వ భౌము. లిట్లు యాదవపికాశులను సరిపరచి 
గోవిందజియ్యరుగ చేసి అతనికంటెను హెచ్చైనవానిని ఎట్టి వాడి 
వచ్చి నను ఖండించువానిని వరదరాజుల పరమానుగిహమున 
జయించి, సూర్యుడు పీికాశించునట్లు అద్వితీయు డై ప౦కా 
శించుచు, హత్య అంధకారమును పోగొట్టునట్లు అంధకార 
స్థానమున నుండువారిని ఖండించుచు నుండిరి. అపుడు అనంతా 
ఛ్వాన్‌ మొదలగు గొప్పః పండితులు రామానుజుల నాశియింపరాగా, 
నాకు పెద్దశిష్యు డున్నాడు, ఆయనయొద్దకు పొండు అని చెప్పిరి 
'వారెల్లరును పెరరుశాళ ప్పెరుమాశెంబెరుమానారు దగ్గరకు పోగా 
వారు “ఠరానూనుజులు ఉండగా నేనేమి కాలక్షేపము చెప్పుదును. 
(కురివిన్‌ కళ్తిలే వనంకాయై కట్టినాప్పోల్సె అనగా చిన్నపిట్ట 
గొంతుకు తాటికాయను కట్టినట్లు రామానుజులు చేసిరి. నేను 
అజ్ఞుడను, ఆయన సర్వజ్ఞుడు, మహానుభావుడు, ఆయన చరణ 
పుల నాశగియింపుడు”” అని చెప్పెను. క కుండవలసిన 
వాత్సల్యవమును యతిరాజుచూపగా శిష్యుల కుండవలసిన న భక్తి 
వై చ్యానుసంథా నమును దేవరాజు చూపిరి. వారందరును. నురల 
వచ్చి ఇచ్చ టనే ఆశీయించున ట్ల నటు చెప్పి రనిరి, పిమ్మట తిరువాయ్‌ 
కు రల రకర త * స్ట అ విషయము వచ్చె ను, 
“జహా! ఏమి వెంకటేశ్వరుడు; నాకు వాధముతో నే సరిపోవుచున్నది. 
తిరుపులకు పొయి పుష్ప కి ౦క ఫు చెసిన. బాగుగ నుండును, 


దిపమునకు పగటిపూట పికాశములేదు. రాకి9కాగా ప్రకాశించును. 
పగటిపూట పఏకాశించనందున అగ్ని లేడని యర్ధమా ? కాదు, 
మభ్యాహ్నము తేజోహీనమైన అగ్ని యేకదా అట్లు “పర్రకాశించు చును, 
సూర్యు డస్తమి మించునపుడు స౦కాశించకుండునట్టి అగ్నిని పిలిచి 
“నీకు నాతేజస్సు నిచ్చెదను. నీవు దానినుంచుకొని ప్రికాశింపుము” 
అని చెప్పిపోవును. అగ్ని తెజస్సు, సూర్యశజస్సు- రెండును చేరగా 
పికాశముగలిగెను, అట్లే రఘుమహారాజు రాజ్యము లభించుటకు 

దం బల ఫగటియగ్ని వలె పర్పికాశి శింపకుండి రాజ్యమురాగా సూర్య 
కాంతిగొన్న యగ్నియట్లు పరికాశించెనని రఘువంశమున చెప్ప 
బడెను. ఆరీతిగనే యజ్ఞమూర్తి మీదమీదహోగా యతిరాజుల ముఖ 
చాయ తగివోయెను. భగవత్క్బృపను తీసికొని ప౦కాశించెను. ఇట్ట 
యతిరాజులను యజ్ఞమూరర్తిచూచి “నేనోడితిని. మీశిష్యుడ నై తిని, 
మీమతమున గలసితిని. మీపాదరక్షల నొసగుడు” అని చెప్పి 
బలాత్కారముగ . వానిని ర కొనెను, అటులె న మామతహున 
నుండవలసిన విధమునగదా ఉండవలెను అని యతిరాజు అనగా 
య వవార్తి తన ఏకదండమును పారవై చి. తిదండసన్య్యాసి 
యాయొను. పా్రాయశ్చితృముగ మరల ఉపనయనము చేసికొ నెను. 
ఈయన పరమతస్థుడుకాగా తోడవచ్చి నశిష్యులగతి యేమి 1 
పరమతస్థ్మాడెన పంక నాశియింపవలయునా ? వారివారి 
యూళ్ల వోొపలయునా ౫ అట్ల గుటచేత ఈయన తానుమారుగనే 
ఒక్కొక్కటి ష్య్యుని మార్చెను. సన్యాసిగనుం 'డినయెడల అ౮దండము 
నిచ్చెను. ఓీడిపోయినవారు గెల్చి నవారి పితు పెట్టుకొనవలయును 
గదా! యతిరాజు స్వయముగ జయించలేదు, స్వామివలన 
జయఘుగలిగెను. స్వామియు సాక్షొత్తుగ జయించలేదు. ఇరువురి 
వలన జరిగినకార్యముగనుక ఇరువురి పేర్లను ఈయన పెట్లుకొన 
వలసియుండెను. దేవరాల్‌దేవమన్నా థన్‌ | లేక పేరరుళాశ ప్పెరుమూళ్‌ 


18 ఆడ యుప రుతు 69 


అపుడది కానలసియుండెను. వరదరాజు లావున కమును చెతి కిచి 
దినిలొ తుం యుక్త అను చెప్పుము, సరితా? వ అనిరి, క 
రాజు కన్ను తెరచి చదివి “అహా; యామునులు ఈచిన్న గ్రంథ 
పున నెన్నివ్రాసిరి. ఇతర గింథములం దేమి యున్నది?” అని 
సంతోషించి, వాడమునకు పోయిరి. 


ముందునాడు యజ్ఞ మూర్తి యతిరాజులను చూచి “యత 
రాజా! రెపు చెప్పవలయును, లేకున్న జయభేరి వేయింతును అని 
యనగా యతిరాజులు ముఖము చిన్న బుచ్చు కొని వెళ్ల ఉష అ ep 
వదునెనిమిదవనాడు యతిరాజులు వాదమునకు రాగా యజమ 
వారిముఖమును జూచి ““పీహోః: యితడు నిన్న వ ముఖ ప 
బుచ్చు కౌనిపోయెను. నేడు దీప్తి తో నున్నాడు. Met స్‌ 
ఈయన కేదో గింథము దొరకియుండవలయునుి అనిత 
““యవరాజాః నీకు భగవంతుడు. ప౦సన్ను డై దీదో సరకు 
నిచ్చి నట్లున్నది. సీపు చెప్పి, నేనోడి నలుగురియందు నగుజాట్ల 
పాలు కానేల ? నేను నీకు శిష్యుడనై తి” ననెను. ఈయన మనుష్య 
మాతుర్తడు గాడు. సారొాత్‌ పరమేశ శ్వరాంశము అని భావించి 
ప$ ఎక్షిణసమస్కార ౩ కులు చెసి యతిరాజు పాదములు శిరమున 
నిడుకొని శిష్యు తాయ న్స 


బ్రో 


వాటముచేయవలెనని యతిరాజు లనగా మీకు భగవంతుడేదో 
చెప్పి పోయెను. నా కాసంగతి తెలిసెను. శిష్యుడ నై తినని యజ్ఞ 
మూర్తి వలికిను. సూర్యుడు రాత్రివేళ అగ్నిలో పం వేశించు 
చున్నాడు. రెండు తేజస్సులు చేరుటచేత నే అగ్నికి రాతు9ల 


యందు పర్తికాశషు హెచ్చుగా నుండును. “రాతి నితెజసు సును 
గిహించి తిని, సరిపడు హ్‌ తీసికొనుముి అని అగ్ని 
దేవుడు తనతేజస్సును పగటివేళ సూర్యున కిచ్చుటచేత. పొగను 
జూచియే అగ్నిని తెలిసికొనవలసిన టున్న దని వేదవాక్యవ వ 


జపించను. కాలక్షేపము ఇెప్పును, గర్తింథసనా ష్రసము (అనగా 
” అయి 
పుస కములను వదలుట చేసెడను” అని యతిరాజు లనిరి, 
బలమ) 
గ్ర నుఉ కరసింహసాఃమి సని? ధిలో వినా 
రరుపులుణు ఉప్బ్వలనర సింహాల ప్రో (0౮6 db చేతులె ర పిన 
ఎము చేసిరి. వాద మారంభమాయెను. యజ్ఞ మూర్తి రేక కారుణ్య 
య చ న ని ప ఇ 

కరుడు అని యకనిపేరు. అతడు శాస్త్రప ౦ కిని వల్లించువాడు. 
లోపలిసంగఖి తెలి లిసికొనలేదు. యతిరాజు తెలిసిన వారు. పెదగోషి 
60 © 

సనుకూడెను. యతిరా జెట్లు జయించు ననుకొగి రా అతడటు 
ma) 


వాదించు మండేను.. పదునారుదినములు వాదము సమముగనురడి 
పదు నేడవదినమ్లున యతిరాజులవాదము ఈషత్తు త క గినట్లు. తోచెను. 
అతడే మీద. మీవ పోవుచుండెను. మ శు సాధ్యపడలేదు. 
యోచించుచుండిరి. పదువేడవదినముస వాదమునుండి లేచుసరి 
అకని కక్షయే అధికముగ నుండుటజేత యతిరాజులు రేపు చెప్పెద 
సని అతనితో పల్కి -, చింతాశోకససున్వితులై ఫీర్రపాన నమలేక 
పరుండి. “యతిరాజా: అతడు నిన్ను జయింపవచ్చి నా డను 
కొంటీవా ? గొ ప్ప్రవాడు, నిన్ను సంకట పెట్టుటక్రై అతనిని తెచ్చితి 


0 స 


ననుకొంటివా ? ఒకి కొక్కడు వచ్చి పచ్చి సీతో వాదములు సల 

ననియు, అందరికి వ. సెంహమువంటివాడు నీకు 
శిష్యుడు కావలయంనని క దో రిపిలుచుకొని వచ్చితిని. సీవుచెప్పుదానిని 
బుద్ధిమంతులు గిహింతురు. సివును యోచించుసట్టివానిని పీకు 
శిష్యునిగ చేసినయెడల వచ్చినవారిని వాడు చూచుకోనును. కను 
న్‌ సై అట్టివానిని శర్చమపడి తెచ్చి తిసి, రెపు వాడు ఓడిపోయి నీకు 
శిష్యుడగును అనీ వరదరాజస్వామి చెప్పెను. “శిష్యుదై నప్పటికి 
చూతము. రపు వా డడుగుదానికి . సమాధానము చెస్పవలయు సె 
అని. యతిరాజు అనిరి,  యామునాచా ర్యులు సూ యావాదె 
ఖండన మను జక. గరింథమును వాంసియుండిరి, వ సకగ 
ర. లాహలమున యతి రాజు లాచిన్స పుస కమును , గమనింపకౌదు, 


ఉడయవరులు గ్ర 
వురల ప్రయత్నించెను. ఒకనాడు .యయతిరాజు' లౌక్కరే రంగ 
నాథుని సేవింసబోయిరి. వారు ఒంటరిగ వచ్చు టనుజూచి. అర్హ 
కుడు తీర్ధమున విషము గలిపి యి చెను. అయోగ్య్యుడు ఘాతుకుడు 
అట్లు చేసను. యతిరాజు లాసంగతి తెలిసియు భగవత్బాద తీర్థ 
క వీసికొనిరి. అది పనిచేయలేదు. ఎందుచేత ననగా 
యతిరాజులు ఆదిశేషుడుగదాః: ఈయన విషయములో 
ల్‌ sie ఈ ముండునా ? అంతేగాక యీయన హరిభక్తుడు, హరి 

దోదకమున విషముబేరెను. కాన హాని కలుగలేదు. 


లొ 
రయ. బ్‌ 


సీతువుమొదలు శీతాచలమువరకు యఖిరాజులను బోలిన 
వారు మరియొకరు లేరు. అతడు అనంతకశీర్తి. దేవేందు0డు, 
దేవతలచేత సేవింపబడుచు రాజ్య మెలునట్లు యతిరాజులు ల్‌ 
వారిచేతను సేవింపబడుచుండిరి. వారు సేతువునుండి కంక ద 
సరకు శాతివులను ఖండించి అప్రితిహతముగ శిష్యులతో ప౦కా 
శించుచుండగా యజ్ఞమూర్తియగు నొక పెద్దపండితుడు మహాదై షతి 
వచ్చె ను. “ఈరామానుజాచార్యులు కన్యాకుమారినుండి కాశ్ళీరము 
పరకు తన్నుమించినవాడు లేడని యున్నాడు. ' థీనిని జయించ 
వలయును"అని అసూయా పే9రితుడై జయభేరి వేయుచు వచ్చెను. 
ఆతని వెనుక బండ్లడొ అది తాటియాకువుస్త కములు తెచ్చు కొనెను, 
అట్లు విదా [గర్వముతో వచ్చి యతిరాజులను గాంచి *ోయతిరాజు, 
తురక అందుచే. ఆ యతిరాజులు నీవేనా ? నాతో వాదము 
చల్పవలయు” నని అడీగెను. వాదించుటకు సందేహము లేదు. 
మీరొకటి చెప్ప నేనొకటిచెప్పి ప్రియోజనము లేదు. పందెము పెట్ట. 
వలయును. ఏమి పందెము పెట్టెద రని యతిరాజు లడుగగా “వేను 
కడిపోయినయెడల నీపాడరక్ష శిరమున నుంచుకొని నీపేరు పెట్టు 
కొని నీముతమున పివేశించెడను.”” యతిరాజా: నీవు ఓడిన చేమి 
చేసెదవు అని యజ్ఞము నారి ' యనెను, “శకేను్జజపించు మంత్రమును 


66 ఆచార్యులచరి తి 


మారుడని, ఇతనికి భగవద్భు రాయు, తపుచరణారవిందములందు 
భ_యు గలదు, తమ్ము వ అశపడెను* అని 
కిశాంబియా చ్చాన్‌ చెప్పిరి. యతిరాజు లాబిడ్డనుజూచి కట్టన 
ఈతడు తిరువేంగ 'డముడయాను అనుగిహముచేత పుట్టినవా” రి 
తెలిసికొని ఆబిడ్డ ననుగిహించి కిశాం బియాచ్చానున కుపదేశించి[. 
దగ్గరబంధువును, గురువును అగుటచెత యతిరాజులు సకలార్థ 
సులు వారికి చెప్పిరి, యతిరాజు రంగనాథానుగరీహ పాతు9లు 
గాన సూర్యోదయము మొదలు సకలకై ౦కర్యములును కిడాంబి 
యాచ్చాన్‌ స్వయముగ సల్పునట్లు ఏర్పాటు చేసికొనిరి. ఈడివ్య 
మంగళవిగంహమును కాపాడదనలయునని భక్రిచే నట్లే ర్పడిరి. 


(A 


పెరియనంటలి, తిరుకో్టోటూ్యరునంబి యతిరాజులను జూచు 
టర కావేరప ఏ0క్కగ నెండలో వచ్చుచుండిరి. ఇరువురు నచ్చిరని 
యొకగ9ంథము,. ఈసంగతి విని'గోష్‌ి ష్నపూర్ణులు మాత9ము వచ్చి 
రని యొకగరింథము. లజ. భక్త్యతిశయముతో వారి 
కెదురుగబోయి సామ్టాంగపడిరి. వారు లెమ్ము అనలేదు. వీరు 
కెవకెదు. ఇంతయుచూచుచుండిన కిడాంబియా చ్చానుకు ఇది 
సహింపరాని దయను. అయ్యా! కావేరికి ఆహాక్క' నిలువరాదా? 
'గురుశిష్యమర్యాడయన్న నిదేనా ? మాగురువును చరిపుటకు వచ్చి 
పరా! అెమ్మనరాదా ? చోశియా (ముందుజుట్టువాశ్చా అని 
వారిని తిట్టి యతిరాజులనెలత్తి దేహసుందలి 'మన్ను తుడిచి 
as తపక తన్ను గోష్టిపూర్లులు న. పట్టుకొని 
'“యతిరాజాః ఇతడు నీదేహము కష్టపడగా గహింపలేకపోయెను. 
నీశరీరముమీద పరమాభిమానము గలవాడు, వీ; నియొదదప్ప 
నితరులయొ ద్ర భ్రుజింపకము”” అనిరి, ఒకగరింథములో' మరొక 
సంగతి యున్న బై. యతిరాజులకు మునుపు విషము పెట్టించు ఓడు 
యత్నించిన అరే కుడు తనయత్నము ఫలించక పోగా అసూయతో 


17 ఊడ య వ రుతు B5 


మెను. నిర్భంధించెను. య తిరాజుః వారిం జివాకిట పోవుచుండగా 


జ 


cro 
£9 


మన 
GE 


మాన్న మిడన తప్పుపని యగును. ఇడకున్న పకివాకో జ్జ 


ఆ es 


ద్రుత మ చెసి స్‌ డగును అని యాషతివంత యోచించి విషమా 
న్నమసుదెచ్చి త సలి కిచ్చి పంవక్షి ణను ఎ చేసి. నమస్కరించి 
లో పలికరుగక ప నేలవాగియుచు అధో ముఖియె సమఖపమన 
కళ్తలెక నిలఖడెను. యతిరాజు లా మవాలకమును కనుగ్‌ క జ్ఞాన 
చేత సంగతి గ్రహించి ఆయన్నమును ఒకడు కుకు వేయగా 

అడి తిని చ చచ్చెను... ఈమె పతివ౦త యని తలంచి యతిరాజా? 
ఆశీర్వ దించి వెడలి ,హత్య్యాదోష పర్షిహా హారముగ మూ డు డిసవులు 
ఉపవాసము చేసిరి. 'ఆకుక్కకు మోక కము లభించు వేళ సచ్చాను, 
అది యతిరాజుల' పరీక్షకు పాతం. మాయెను. ' పెడియనంబి తిరు 
కై కో్క్టటూ్య్యూరునం బియొ ద్దకు పశ అపు “రకర డిరి we sa 
యతిరాజులను - చూచుటకై వచ్చిరి... ..మధ్యనొళ. కథ 
యున్న ది. అదికొన్ని గింథచులందు ద re 
అనువాడు తిరునులనంబికి బాననమురది కొడుకు. ఆయన త కన మేనత్త 

“భర్తను అనగా తిరువులనంబిని చూడబొయిరి. ఈయన ' ఉండు 
.'నపుడే తిరునులనంబికి పుతుడు గలిగెను. _ఆబిడ్డ పహాదుని 
యట్లు బాలలీలలో భగపద్భ _ో గల్లియుండెను. శ్రీరంగమునుండీ 
“కొందరు వైష్షపులురాగా విశేషము లేమని కిరుసుల నంబి యడిగిరి. 
శకోపెలయంతయు మీమెనల్తుడగు యతిరాజులదే* . అని వారు 
చెప్పిరి. ఈమాట వినినకోడనే కిడాంబవియా చ్వానుకు, తిరుమలనంచి 
. పుతు౦నకు .శ్రీరంగమున కరిగి .యకిరాజులను . జూడవలెనను 
కోరిక గలిగెను. _కేడాంబియాచ్చాను బయలుదేరగా. బిడ్డయును 
“నేను వచ్చెడ ననెను. వీశినిగూడ పిలుచుకొని పొండని. తిరుమల 
నంబి చెప్పగా వారు పిలుగుకొనిపోయి యతిరాజుల కాచాలుని 
ఎజూపిరి. “ఈజాలు డెవిిడని యతిరాజు లడుగ్గగా “ోతిరునులనం.ంబీ 


~~ 


AP 


ce 


దృ 


ల 


వం 


త్త 


డ్‌ 


నాశిషుఖడు ” అని గురువు చిటినిచుూును. గురువునకు కోనము 
టో 


7 జా వ ల రు 
వచ్చిన న ఎవడును ee 'ఉసారారూా పేయములు గుదువే, వారి 


7 pe నో న టనే ( 
యొద్దకు చెడినదో నారి భగపంతుని రమొద్దకు చేర్చు దురు ఆని 
యిటు తలచియుండుట అను పంచవె క వో.  నుపదెకిజనగా 

aa) 


యతిరాజులు వినిరి. పెరియనంబి, తిరుక్కోటూ్యూరునంబి, తిరుమాలె 
యాండాను తపుపుతు9 లను యకిరాజులకు శిష్యుల గావించి 
నాకు కువూరుడు లేడు. యోగ్యుడగు తమ్ముని తుమూరువిగ 
దలపవలయును. ఇదిశాస్త్రము గాన నాకుమారునితో సమానముగ 
తఅచియుండు తన్ముడగు “శొల్టైనంబిని శిష్యునిగా జేసెద నని 
తవంచి వా రబీ చేసిరి. ఒకరాజు రాజ్యపరిపాలనము చేయు . 
చుండి అత పహోవునపుడు తనకుమారుని 'క్రముమునతై అనేక 
సన్మ౦తుంలయొద్ద తనసర్వస్వము నిచ్చి నట్లు యాపమనులు రామా 
నుజులక్రై అయిదుగురు శిష్యులయొ ద్ద రహస్యముల నుంచి, 
రామానుజులు ఈశిష్యుల నందరిని చెంతనుందుకొని కాల 
కేపము చెప్పు చుండగా అర్హ కులు ర్స్‌ర్రికి విరుద్దముగ సడచు 
చుండిరి. ఆయనకు సరిపడలేదు. యతిరాజు మిక్కిలి యాచార 
పరు:ఏ. వీరిని తొలగింసవలయును అని అర్చకులు సంకల్పించిరి. 
_పిధానార్బకుడు ఒకత్రీవైష్పవుని పిలిచి ధనమిచ్చి త 
మాధుక రమునకు (కుమ్మెద అకకడ తేనెసు సంపాదించును 
అదియే నుధుకరవృ త్తి. అటులే శరీరధారణార్థము అందందు 
పిసానము స్వీకరించుటయు మధుకర మనబడును వచ్చు 
సము ఐషాన్న మును పెట్టునట్లు మీభార్యకు చెప్పుము అనెను. 
ఆవైప్రవుడు" తనభార్యకు. చెప్పగా ఆమె. సంకోచపడజెను. అక 


ల్‌ 


ఉడయపరులు 82 


పుతుండై సను, శెష్యుపైనను, శతు)వై నను అగుగాక! వారి 
వద్ద విషయము గహీంపవలసి॥ నదే. తిరుమాలెయాండాన్‌ యతి 
కత నిట్లు ప్రశంసించి తసపుత డైన. సుందరబాహువు లేక 
నుడరతో శుడయాన్‌ అనునాతని యతిరాజులకు శిష్యునిగజేసి 
“యతిరాజాః నేనొక కార్యపమును చెప్పెడను. చెసెదవా ? 
యామునుల కుమారుని యొద్ద విశేషదం .లుండును. నీ వచటి? 
పోయి... విశేషముగ  శుహషచేయుచుంటివేని  సికుపదేశింతురు 
పొమ్ము” అసి చెప్పిరి. రామానుజులు.. యామునపుతుభలై న తిరు 
వరంగ ప్పెరుమాళరయరు కడ కీగి విశేషములు. చెప్పుడని కోరిరి. 


అన్నియు చెప్పి. ఆయెనే యనిరి. యతిరాజులు ఆ డే 
యుండి పాలు కాచి కలకండవేసి వెచ్చ వెచ్చగ. హారి” కచుడు 
అ నేకమాసములు గశపిరి, “యతిరాజా! బాగుగ నున్నదని 


, వారనుచుండిచి. అట్లుండగా ధనుర్మాసపమవచ్చెను.. అరయారు 
పన్ని ధిలో నాడి వచ్చి పరుండుదుర్వు వారికి శిమగ నుండునని 
. తలంచి శునలాద త వేడి సి నీళ్లు పెట్ట ఒడలుపట్టి _ స్నానము 
చేయించుచుందురు. భక్తి తో వారిట్లు అతన గడుపగా “యజ 
తజ వీకు మంత్‌ కోంపదేశ మాయెను. సకలశాస్త్రములును నేర్చి 
మైనది. ఇందరు పెద్దలయొద్ద యిన్నివిద్యలు గర్పహించితివే.. 
పశ రు పెద్ద లని గ్రహించి త" ననీ అరయ రడుగగా పాక్షొత్‌ 
న న. అని యతిరాజు అనిరి. “కాదు. నీకుపంచ 
మాపాయమును త అది శరణాగతికి మీదిది. కర్శజ్ఞాన 
భరి క్ర ప౦పత్తుల కు పైది. అదిమన_ 

గురు రేవ. వరంబరిహ్న గురు. రేవ పరం ధనమ్‌ | 

గురు రేవ పరః కామో గురు రేవ నారాయణః ॥1 

గురు. రేవ పరా' విద్యా గురు రేవ వరాగతిః 

అస్మా త్త దుపదెష్టాం సా తస్మా దురుతర్లో, గురుః 1 


‘G2 ఆ చారు ల ర క) 


యొద్ద గితాచారు కడు తెలిసికొనునట్లు నిమిత్త మాతరముగ 
గ్రరు “వుండవలెనని సా చెప్పి వెళ్లిరి. యతిరాజులు 
మునుపటివలె కె కాల క్రేపము వినుచుండిరి. — 
యతిరాజులు. తిరుమా రాలెయాండా నువద్ద bn ప్‌ను 
స మురలనొక గొ "వసం గతి ee ౨౬దువా రర్ధు 
చెప్పినపుడు ఆయర్లము వాగుగనున న్నది, ఇట్లుకూ డ _నాకయర్ధ హు 
చెప్పరాదా Sh es అడిగియుండిరి. ఇపు పు డట్లుగాక ఒక్క 
నాడును యామునులు ఇట్లు చెప్పియుండ రనిరి. ఏమిరా! 
యామునులు అర్థము చెప్ప గా నీవు వింటివా ? వారిదర్శన మే నీకు 
లేదు. నేను సొక్షొత్తుగ విన్నవాడను అని తిరుమాలెయాండాను 
అనగా నేను వారిని చూడ నవసరములేదు. నాకాయర్దము. తెలి 
జం ఛం. దో౦ణా చార్యుల ధనుర్వి ద్యారహస్యములు ఏకలవ్యునకు 
తెలియలేదా ? నాకు యామునులయందు గల భక్తి చేతనే తెలి 
సెను, ఏకలవ్యుడు దోం౦ణా చార్యుల కెట్లు శిష్యు డాయెనో అట్లె 
నేనును యామునులకు శిష్యుడ నై తి ననుకొనుడు. దురో కధ 
నాదులు సమీసమున నుండియు గ౦హించిరా యని యతిరాజు 
అనిరి, తిరుమాలెయాండానుకు కోపము వచ్చెను, కృష్ణుడు సాందీ 
వునియొ ద్ద నామమాత 9నముుగ విద్య నభ్యసించినట్లు యతిరాజు 
నీయొద్ద అభ్యసించుచు న్నాడని తెలియు మని తిరుకో శ్రట్య్యూరు 
నంచి, పెరియనంబి చెప్పి యుండుట చేత ఆయన నిజబుద్దితో 
యోచించి యతిరాజులు చెప్పినయర్ధ మె సంగతము.. es త్వ 
నేను చెప్పినట్లు చెప్పియుండరు అని తలంచి తోడనే' లేచి 
కయుత్రిరాజా! యామునులు చెపి బన యర్థములను జెప్పుచున్నావు. 
వ్‌ కెట్లు తెలియుచున్న దితరా. ఇకమీద నీకు అర్థముచెప్పట నావల్ల 
గాదు. నను శిష్యుడేమ,. నీవు గురుడవు”. అని యతిరాజులు నివా 
రించుచున్న ము ఆగక వర్తిదక్షి ఇముచేసి నమస్కరించిరి. 


18 అట స అం... గ్ర 


పోయిరని మరికొన్ని గింథములు మూలగరింథము ప్రిపన్నా 
పు తమున రెండును సరి యనిరి. ఎటులన వారు తిరునరంగ 
ప్పెరుమాశరయరువదకు రెండుమారులు పోయిరి. తిరుమూలె 


(ఎ 


పహాడ్‌ చెప్పగా య రవ నువనులుు. ర హాసపరుగో జెప్పేయుండిన 


© 


వంచమోపాయనిషను తెలియుటకై మ టం మస అం 
యుండిరి. అపుడు కడమూరేయా జాక్‌ దు వద్దకు పుం oe 
సట్లు అగ? సున్మ డిగదాః ఒకనాడు కమత. లక అర్ధము 
చెన్వుచుండగా స కీట్లర్ల కర ప త త 


అనిది. వాదికి శిపము వచ్చెన వ ను యామునులవద ద్ద me త్తుగ 
నిన్నవాడను. నివిటు వేరుగ అరముచెపెదవా ? ఇది విశాం మిక 
లా | థి ర లం 


ఆలీ ఒర 
+ 


జూ 


శః నున్నది ను పెద్దలుచెప్పి నట్లు చెప్పుచున్నాను. కాడన 
థర © 


నే 

రాదు. న సర్వజ్ఞాడవు. నికు చెప్పుటకు గాదు పొ అని 

రుపూలెయాండాన్‌ పల్కిరి. యతిరాజులు మఠహముస కరిగిరి, 
పెరియసంబి తిరువూలెయాండాన్‌ కడకేగి “మనలక్ష్మణులకు ఉప 
దెశించుచున్నా రా? యని యడుగగా కాలక్షేపను నిలిచెనని వా 
రనిరి “ఎందుచేత ?” నని పెరియనం బి పరశ్నింపగా నేనొకటి 
చెబ్బణగా వాడొకటి చెప్పుచున్నా wey పెద్దలు చెప్పి నయర్థము కావను 

మన్నాడు. అందుచెత యపరాధము రాదా యనిసల్కిరి. పెమ్ముట 
వారిరువురును తరుక్క్కాటూ్య్యూరునం బియొ ద్ద కేగి పున మూ పువ్వు 
రవ యామునులవద్ద వినియుండలేదా” యనిరి,  *యకిరా జూ 
చెప్పిన యర్థ మే సరి" యని వా రవరి. పహ్మట ఆహువ్వు రును గలిసి 
వుఠ పపునకు వచ్చిరి “6యతిరాజా? నే నాయర్షః. బదు. మరచితిని, 
ఇక మీరు కాలక్షేపము వినవలయు* నని bes తెయాంశాన్‌ 
చెప్పిరి. తిరుక్కోటూ్యూరునంబియు, పెరియనంబియు, తిరుమాలె 
యాండానును రహస్యముగ బిలిచి వాడే మైన చెప్పె; కను కాదన 
వలదు. ఆయనకు తెలియక వినుచున్నా డనుకోనవ వ సాందిపుని 


60 ఆచార్యులచరితి 


యకిరాజు అకుగగా విడిచితినని, తలంచెదనని మొదలియా్డ6డాొా 


ననెను. “see చితిని 'విడిచితి వని తెలిసెను అని యతిరాజూ 
అనగా భాగ్యమని హు మరాఅతతా న Ses పిమ్మట యుజటి 
రాజూ లువదిశించిరి, 


యతివాజుల్తు మహాపూర్జులయొ ద్ర చయ మంత (మును, గొ షి 
అ కరుమం తం౦చర వ ముత్లాకమ ఆను గ్రహించి కృతా తార్లులె 
రు సుహాపూర్ణుల యొద్ద "కేగి నమస్కరించి తమయాజ్ఞానుసా ర్‌ 
అరు ప య గరహించి తి నని ఐన్న వించిరి, “సంతలో నే 


గీ 


ఆ ళ్ళ 


గంహించికి నని తలంనకుము, వరరంగాచార్యులు లేక తిరుషరం? 
ప్పెరుమాళశరయర్‌ పద్ద కరిగి దాివిడవేదమును రాగముతోడను, 
తాళముతోడను నేర్చుకా నిరమ్ము'” ఆని వా రనిరి. గానమువచెత 
వరవరాజును స్వాథనపరచుకొనిన వారియొద్ద యతిరాజులు 
దారీవిశాన్నా యమును లొపలిరహస్యములతోడ గంహించి 
ఆచార్యునితో జెప్బర్‌. ఆపాశురములకు అర శ్షవిచార ము చెయవపల 
యును. తగువారిని తెలిపెనను. పోయెదవా యని ' పెరయనంబి 
యడుగగా అ ట్రే మం. యతిఠరాజు లనిరి “*తిరుమూలతె 


యాండాన్‌” లేక మాలాధ రులయొద్ద కరిగి అర్థవిచారముసల్పు 
మని సుహాపూర్ణు eines యతిరాజులు వారియొద్ద కేగి ఏమి 


తెలియని శిష్యుడు గురునాదసుండున నటు నోరు చేఠితో గా మా) 
నిలిచిరి, అయన చెప్పు విషయ ప ట్లిదో "లేక చెప్పు పాండిత్యమో, 
భ్‌ డకీవిశేషమో యతిరాజుల phat నది. వాదు శఠారసనూ రక్రియగ 
నాభవఆయిరమును, తిరుమం rae రానతిచ్చిన [అ పెరియ 
తిరుమొళిని చెప్పుచుండిరి, 'మొషట పరియనం బీయెబద్ద, పిట 
తరుకొో mg re వరూడవవారు తిరుషర గ ప్పె రుఘవాత్లో 

రయరువద్ద, నాల్గవ వారు. తిరుథ మూలెయా౦డా నీవద్ద తెలిసిరచు 
కొన్ని = . మూడవవారు విరుమాఖెయాండాన్‌ కడకు 


ఆడ య వ రులు 59 


యైనను ఈ తదు ఇఉయరూడదు. ఈప2తతో వెళ్లి. యిట్లు గురు 
పహిష చేసెగవా? ఆహా? అటి భాగ్యము లభించినదని 
సంతోషముతో చేయవలెను. చేసెదవా ?'* అని మొదలియాండా 
నును యతిరాజు అడుగగా వారందుకు సమ్మతించి ఆమెతో వెళ్లి 
శకలకార కములు చేయుచుండిరి. 


రి 


తారే 


హాపూర్ణుల వియా్యాలవారు సామాన్యులుగ నుందురా 
కాన పదుగురువ్లైష్పవులు చెరి ప్రిసంగించుచుండిరి. వారిలో నొక 


| 


వైష్ణవ డుం. అపార్దము చెప్పగా పాత9లు తోముచుండిన మొదలి 
యాండాను జక దక యిట్లు చెప్పిన వాగుగనుండు ననెను. 
“ఓయీ! వంటవాడాః నీవు పనివాడవు. మేము పదుగురము 
మాట్లాడుచున్నాము. నీవు నీవంటపని చూచుకొమ్ము” అని వా 
రనిరి. అట్లె చేసెవనుగాని press అర్థము సరిగలేదు అని 
మొదరియాండాన్‌ పలికెను, క పమ్మట వారు "కంతా అర్హ 
ములను చూడగా వంటవా డుచెప్పినదె సరియైన యర్హ మని వారికీ 
తోచెను. అపుడు పెరియనంబి వియ్యంకుడు, అల్తుడు, అత్తుళా 
యమ్మ మొదలగువారు లేచిపోయి మీరు పెదల్కు ఇక పంటచేయ 
కుడు అనిరి. నేను ఊరకుండను. గురునాజ్ఞ వలదనుటకు మీ 
. రివ్వరు 1 అని ఆయన చెప్పెను, పిస్ముట వారిచేత పంటచేయుంచు 
. టకు,. నీళ్లు. తెప్పించుటకు వారికి నునసువచ్చునా ? అపచార 
సుపచార 'ఘుపచార మనిరి, - ఏయతిరాజు నాజ్జచేత వచ్చి తినో: ఆ 
యతిరాజు. చెప్పిననే. పోయెదనని మొదడలియాండా. . ననెను. 
వారిల్లరు పొయి “'ఎట్టిపనివానిని, వంపితి” రని యడుగగా అత 
నిని పంపివేయుడని యతిరాజు లనిరి. వీరు చెప్పినను మొదలి 
యాండాన్‌ వెళ్లలేదు.  యతిరాజు లొకశిష్యునిబంపి “జర 
చాలును, చరసుశో శకము నువ కలాం సః రమ్మని. చెప్పిపంపగా 
వచ్చిరి, “వమిరాః. మూడుమదములను, విడిచి కివా భి యని 


98 ఆచార్యులచరి తం 


దానిక రనహుద మని పెరు. నేను గొప్ప కులమున పుట్టి తి సని 
అహంకరించుటి కులవముదము. అయోగ్యులకు ఈ మూడు 

మదము గలిగించును. యోగ్యులకు ఈమూడును దమము గలి 
గించును. ఏరీ ః నీకు ఈమూడువుదములు పోవవరకు యతిరా 
జువదేశింపడుగాన ఈమూడువువముఐను విడిచి ఆఅఆతనిపాదముల 
స. నాయొద్ద ఉపదేశము పొందుట కాత డొక్కడే తగిన 
వాడు. ఎవ్యరికిని రహస్యములు తెలుపవలదని నే నతనికి జెవ్వ గా 
మూర త్రాత్యారు మొదలియాండానులకు చెసే ప్పెద ననెను . సమ్మతించి 
తిని. నీవు కగవని చెప్పలేదు. పాదముల ప అనయా 
చూచి చెప్పును ఆని “ఊరుకి శ్రట్యూరునంబి చెప్పిరి. ఈసం౦గతి 
తెలియుటకే ఆరుమాసపము లాయెను. మొదలియాండాన్‌ శ్రీరం 
గముసకు వచ్చి యతిరాజులతో సంగతి చెప్పగా మదములను 
విడిచీఫివా యని వా రడిగిరి. విడిచికినని మొడలళియాండాన్‌ 
అనగా లేదని తోచుచున్న దని యతిరాజు లనిరి. పరీక్షించి చెప్పు 
డని వెందలియాండా ననగా అల్లి కానిమ్మని యతిరాజు అనిరి. 


ఇట్లుండగా పెరియన౦బి కూతురు “అత్తుశాయి” అను 
నామెకు అ తగారింట హోరు కలిగెను. అందు కామె సహింపలేక 
తండి)యొద్దకు వచ్చి “నాయనా?! అత్తగారు సన్ను బాధించు 
చున్నది. అర్హరాతి9లో. జలము తెమ్మనుచున్నది. భయ మనిన 
ఓసీ! నీకు తోడుగ వచ్చుటకు నేను పనికత్తెనా ? యని తిట్టు 
చున్నది” అని యేడ్చుచు చెప్పుకొనెను, అమ్మా: నేనేమి చేయు 
దును ? శిష్యునితో జెప్పుము. అత డెర్పా టు చేయునని వారనిరి. 
అకాల ర యతిరా జులతి సంగ లిచెప్పె “నాకు తోడుగ పచ్చు 
కు ఎవరైన వచ్చిన చాలును, వారు జవము తేన నక్కర కదు” 
య. లం! మూ డుముడములను ఎడిచితివా ?. ఈమె గురుపుత్సి, 


సూర్యాదయ రం మొడ యలు పుసస్ఫూవ్యో nC “యపహపర్యంతము ఒక్కపని 


[0 ఉడయవరులు 5 


అనుభగవ సద్షిత త 4అధా?, కిశీశ్లొ కను టు ఆచార ్యశుశారష చెయ 
పరలెను. అకక తనే ees సటుజే సెడవా యని యతిరాజు అడుగగా 
ఒక సంసత్సరము గాదు, 'పదిసంవత్సరము తౌ సను చేసెదను. 


హూ 
కాని శరీర మస్టిరము. కాపున త్వరలో నుపదేశింపుడని కూరత్తాళ్యా 
రనిరి. నీవు చెప్పినది నిజము. ఒకసంవత్సరము శుశూషచేయ 
వలెను. లేక ఒకనెల ఉపవాస ముండవలయును. ఆహారములేడని 
పరుండనాదు. ఎస్నటియటు సకలోపజారములు చేయుచుండ 


లో ఆడ్‌ 


కశ న్కు పహ అని యతి 


గ్గే. 


జు అడుగగా తూరతాళాారు 
' an) ర" 
అల్లి స తనం షత య. యతిరాజు అటు వరదీక్రీంచి సంతో 


హస తనకు తిరుకో Fr టూ కరునంబి మ. ట్లుబ దెశించిరి. యుతి 


౬ 
షు mem ఇగ ఖ్‌ జ గా రల ఇ 2 జడ జ 
యాంగానును ఆఅపలకు కక మగల. ఓ “రతా శాండ్వాసుై నలో దెశిర్వ 
య్‌ శి 
ఇస క్ని జ్ర! శ i శ. Fm న 
వలెనని నాబుగిడి తొచినది అని తతర. అనిరి, నాడెటు లభ; 


చుగుసని మొదలియాండా నడుగగా నీవు తిరుక్కోటూూ్యరునంజి 
యొద్దకేగి నే నుపదేశించలేదని చెప్పుము అని యతిరాజు లఅనిరి. 
మొదలియాండాను యతిఠాజుల ఆజ్ఞానుసార ము తిరుక్క్కాటూ్యూరు 
నకు పోయిరి. యతిరాజుల దండమగు “నీవేల వచ్చితి ఫొ వని 
గోషిపూర్ణు అడుగగా వారు నా కుపదేశింపలేదని మొడలియాండాన్‌ 


చెప్పె జ 


“సరీ | సికు విద్యాధన కులమడము లున్నవి. ఖద 
వించుటచే ముదము గలుగును. నేను 'తనక్క మేము అనునట్లు 
చెయును. విద క్ట నేర్పు టకు ఫలము తల్లి, దండి, గురువ్కు పెద్దల 
యొద్ద ఎట్లు మలగవలెనో అట్లు మెలగవిధము తెలియుట. ఇందు 
అకు స గా మూ తృభ రి త్రి పితృభకి, గురుభ క్రి తగ్గును. అహం 
కారముపుట్టును. పునలను రక్షించిన తల్లియే విష షమిచ్చి న నెట్లు ' 
_అట్లుసద్గుణములు గలిగించవలసిన విద్య దుర్గుణములను గతిగించిన 


తప్పగును, అదియే ఐధా్యానుదము, థధనముండుటచేత కలుగు 


9 


చి. 


96 ఆచార్యులచ రి త9 


యతి ౩ చరమక్లోకము నుపదెశింపుడు. 

తిరు ఏ; ఇక చాలు, నీకు చెప్పను. 

య : నాకుమాతము చెప్పెదరా ? 

త్రి? నేనే “సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణంవ9జ” 
అన్నట్లు “రంగనాథుని సేవించి ఏకాంతమున ఛరనుశ్లో కమును 
అనుసంధించి కిని. స్వామి సంతోషించి ఈపుంత౦మును తగు 
వానికి చెప్పు మనెను, శీఘముగ అట్టివానిని పంపెద ననిరి. 
అట్టివాడవు నీవే, ఉపదేశించెదను. రమ్ము. కాని తిరుమంతము 
గొప్పది. ఇది గుహ్యతమమైన మంత్రము. నీవు దీనిని వల్ల 
డింతువు. ఎప ప్యరికి చెప్పనని నాపాదములు సశేంచి శపథము 
చెయుము. సీదండపవితఏముల నుకూడ ఆవలకు పంపివేయుము 
అని ఇట్లు తిరుకో్క్కటూ్యూరునంబి చెప్పి ఐఎంజెరుమానా నార్హవద్ద ప్రమా 
ణము చేయించి, రథమున గూర్పుండి అర్జునునికి పియమైన 
hes పీ9త్రిత్రో చరమశ్లో కము నువదెశించిన నట్టు, తి 
డ్ర్‌ కోగటూూరునంబి తలకు. చెప్పిరి, ఎంబెరుమానార్తు తా 
సఅలహారిఆలిన రెండుమం తిములలో తిరుమంతరిమును భూరగ 
మహాజనులకు ఇచ్చిరి, చరమశ్లోకమును మాత్రము రహస్యషంగ 
నుంచుకొనిరి. 


క్‌ 
గీ 


ర 


_ సెరియనంబి రహస్యార్ధములను తనపుతురడగు వుండరీకాట్లు 
అకు ఉపదేశింపు అనం తిరుకో్భోటూ్యరునంబి యతిరాజులు 
తిరుముంత కిచరమక్లొ  కముల నుపబెశించి యీసొత్తును తసపుతుంస 
కిష్మునిచెప్పే పరమానందభరితులై యుండిరి, యతిరాజు శ్రీరంగ 
| Sc 

మునకు రాగా తన  కారహస్యముల  నుపదేశింవపవలయు నని 
దూరతాళ్వా రడిగిరి. ఉపదేశమును గోరువాడు. 

తద్విద్ది వృిణిపాతేన పరిప్రశ్నేన సేవయా । 

ఉతదెక శతి తె జ్ఞానం జ్ఞానిన స్టత్వదర్శినః ॥ 

అతి అట! 


ఉడయవరులు" బ్‌ 


చెప్పిరనియు, గోపురమునెక్కి చెప్పిరనియు వేరు వేరు గ్రంథ 
కులు; చరవ క్లో కము చెప్పిరని కొన్ని గంంథములు. గోషీ షపూర్దులు 
తిరుపుంత9ము అందరికి చెప్పి తిది గాన చరమ శ్లొ కోక్రమును చెప 
సనగ్కా ఇకమీద చెప్పనని వప౦ంమాణముచేసి, దానిని గరహించిర 
కొన్ని గ౦౦థములు. 
యతిరాజులకు తిరుక్కోటూ్య్యూరునంబికి జరిగిన సంభాషణమిది. 

తిరు : యతిరాజాః; మంత9మును నెల్లడిపరచికివా (| 

యతి : జాను, 

తిరు : నేను వలదని చెప్పలేదా ? 

యతి ; అంటిరి, 

తిరు : గుర్వాజ్ఞ మీరినవాని కేమి స 

యతిః నరకము. 

తిరు : అటులై న సీకు నరకము గలుగదా ? 

యతి $ కలుగును, 

తిరు : అందుకు తెగించి చెప్ప నేల ? 

యతి : గుర్వాజ్ఞ మీరినందుకు నేనాక్కడనే నరకముస 
బడుదును, ఎందరో వరమపదమునకు పోదురు కదా. కాన నేసా సతర 
డను నరక మనుభవించిన నెమని అట్లు చెప్పి తిని. 


య స్ట 


తి; ఆహాః ఎంత చదివితిని ? ఎన్ని మంతాిర్థములు చూచి 
తిని 1 ఎంతవయసాయెను .? ఈసుంత 9మును వెలిబుచ్చ రాదు. 
ఎల్లవారును నరకమున: బడనిమ్మని. యంటినే. మన్నా థా! లేక 
ఎంబెరుమాన్‌ లేక నా స్వామీ: సరసమృద్ధిలో నీకెంత అఖభినివే 
శముః "నేనే ఇట్లు పదునెన్మిది స తిరిగి శ శరమపడితిని. 
ఈమం తరము ఎల్లవారికి లభీంచునా ? ' నే చెడివనేమి ? యని 
తలచి అంచణజకు చె చెప్పి తివే. నేనా రీకు , గురుడను. ? నివే _ నారు 
గురుడవు 


' ని చ్‌ ఇ has A 
54 ఆ తా ర్య అచ రితి 


కాన న దండపవితంములతొడ మ్‌యా వాజ్ఞానుసా రము నేను పచ్చి తిని. 
(అనగా సన్యాసి దండపవితంముల నెట్లువడలడో అట్లు వీరిని 
వదలనని యర్థము.) 
తిరు ౩; అటులై న వరీలో దరద నాూవరు? పవిత9 వెవరు ! 
తి: కూరత్తాళ్వారు సాధువు. విరక్తుడు, మిక్కిలి 
అణకువగలవాడు, అతడు పనితంము. మొడలియాండాన్‌ గడుసు 
వాడు, చిన్నవాడు. అతడు విద్యామదము వదలలేదు. “వాదము 
చేయును. వచ్చినవారితో వాదించి, అణచి పంపుటకు నిలిపి 


వా 
యున్నాను, అతడు దండము అని యిట్లు తెలుసగా గో దు 
'పూర్ణులు సంతొషించి మంచిసమయమున నువదేశించెద. ba 


మంత9 మషానక్రర।; రాం త్ర సిదికరం జ 

మంత3 ; ప్రాక్షరం విద్యా కృర్వసిద్దికరం సదా ॥ 

వుంముక్షూణాం సదాజవ[0 భుడీ ము య. 

© అదు అధి 

వైషవానాం | పదా జప్యం భ్‌ _ిజ్ఞా నవృవర్ణనప్‌ oI 

> 6: 

అనునట్లు ఎగుమదిఅక్రరములు, టక నా 
ల త ఈ గలిపి సదా జపించువానికి నకలకలములఅ 
గ మ్బ తిరుసుంత తరము నుతదేశించిడి. అ టువ దేశించి ౯ యవిరా జూ? 

గొ 

దినిని వెల్లడి చేయకుము” అని యాజ్ఞాపించిరి. యతిరాజులు 
అరుక్క్కాటూ్య్యూరునంవీ కుమారుడగు సొవ ఎట్టనారాయబణులు లజ 
తెగా జలాన్‌ అనువారింట దిగియు:డి6, తిరుముంతో 0పదేశము 
బాంది సౌమ్యునారాయణుల యింటికి పోయిరి. నేకు చెషుడను. 
అది అల 
సకలవిద్యాప౦వీణుడను. నరద రా జునొద్ద వినినాడను. ఇట్టి నాశే 
ప. లభించుట కష్ట షషు కాగా, we యేమి J 
అగి 
రడి రండి అని తిరుమంత9మును వెడజిల్తిరి. నం 
యణుల ల. 4 

ఇంటచెప్పిరనియు, ఆయూరి నషం హస్యామి సన్నిధిలో 


14 ఉడయ వరులు 59 


ఆన్ని వేలజన్మములకు పిన్ముట నీగురువునకు నా దర్శన మిచ్చెది” 
నని చెప్పెను. అదివిని శిష్యు డెడ్చుచుండగా “నాయనా! స్వామి 
యేమనె నని గురు కడిగెను. “స్వామీ: నాతో రండి యని 
గురువును పిలుచుకొనిపోయి ఆగొప్పు చింతచెట్టునుజూపి యేడు చు 
సంగ తిచెప్పగా గురువు సంతోషముతో so ఆరంభించెను. 
“స్వామీ! నేను దుఃఖించుచుండగా మీరేల సంతోషించుచున్నా రు?” 
ఆని శిష్యు డడీగెను. 

బహూనాం జన్మనా మంతే జ్ఞానవాన్‌ మాం పరీపద్యతే | 

"వాసుదేవ స్పర్వమితి స మహాత్మా సుదుర్హ భః ॥ 

అనేకజన్మములు గడచినపిదప సర్వము వాసుదేవుడని 
_ తెలివి కలిగి నన్ను ఆశియించుచు న్నాడు. అట్టిపుణ్యాత్ముడు 
అరుదు అని భగవదీతయం దుండలేదా ? ఆపికారము నా 
సద్దతికలదుగదా అని సంతోషి షించుచున్నానని గురువు శిష్యునికి 
జెప్పెను, అ బే పదునెనివిదిప ర్యాయము.లు తిరిగిసను కడపకి 
ఉపదేశించెద ననిరి గదా యని యతిరాజులును సంతోషించిరి. 

తిరు : యతిరాజా! నేను చెప్పినడేమి ? నీవు చేసినదేమి ? 
నేనుచెప్పిన వొకటి, నీవు చెసినది మరియొకటి, 

యతి : మీరు ఉత్తరువు చేసినట్లే వచ్చితిని. 

తిరు 2 అట్లు రాలేదు. నిన్నాక్కనినే రమ్మంబిని. 

యతి : మీశిష్యు నడుగుడు; కొపించకుడు. 

కిరు.: దండపవితంములతో రమ్మంటి ననుచున్నాడు, 
అట్లు చెప్పినాడా.! 

యతి ; చెప్పెను. 

తీరు-: మజి యిల్లేల వచ్చి తివి ? 

యతి ; ఆదండపవిత 9ములు _అనుపయుక్తముల్సు మాట్లా 
 డవుం.నాకు'వీరిలో నొకడు పవితము;. నురియొకడు దండము, 


ag 


రా 


లిడీ అఆచార్యులచరితు 


కొనిరమ్మనిరి. ఇది గొప్పసంగతిగాన నీశిష్యనర్గముతోడ రా 
వలదు. నీవొక్కడవే దండపవితములతో రమ్ము” అని చెప్పెను 
అట చెసెదను. నాభాగ ము. నాకు చెప్పవలయునని వారికి 
తోచెనేః: రంగనాథుని కటాక్షము అని వచ్చినవానిని పంపి రంగ 
నాథునిసన్ని ధికే బోయి “స్వామీ! తలు తిరుడ్కాటూ్య్యూరునంబికి 
నన్ను గూర్చి ఇ చెప్పియుంటిరి. అది ఫలించే” నని ' విన్న వించిరి, 
““పరీక్షించియే చెప్పవలెనని శాస్త్రముండుటనుబట్టి నెను చెప్పినను 
అతడట్లు సరీక్షించెను. ఇపుడు పొమ్ము” అని రంగనాథు డనగా 
రామానుజులు  మొదలియాండాన్‌, కూ కోర తా శ్యారులతోడ తిరు. 
కొ్క్కాట్య్యూరుకు పోయి నంబిని సేవించిరి. గ కిట్లు, సం భాషణ 
జరిగెను, 


తిరు : నాశి శిష్యు నంపితి నె, వచ్చినాడా ? 

యతి : ఆయనచెప్పుటవలననే పచ్చి తిని, 

తిరు ; పదునెనిమిదిపర్యాయములు నిన్ను తిప్పి౭నే.. 

యతి : ఐన నేమి ? కడపట చెప్పెదనంటిరగదా! (ట్రమిము 
తెలియని శిష్యుడాకడు భగవంతుని పూజించుచుండెను. వానిభ క్రికి 
సంతి స్వామి సాకౌత్తుగ వచ్చి ఆరగించిపోవు చుండెను. పెట్టి 
నదిమూయ మగుటను జూచి సంగతియేముని అడుగగా స్వా రుం 
ఆరగించెనని వాడనెను. ఎవవారును నవ్విరి. తుద కిగంగోత్రి 
గురువుతో చెప్పిరి. గురు వీ శిష్యునిపిలిచి “నాకు స్యా గమిదర్శ 
నము..చేియింపుము అని అడుగగా ““స్వామి నడిగి చెప్పెచి 
నని వాడనెను. మరునాడు స్వామిరాగా పాదములు పట్టుకొ ని 
నంగతి చెప్పగా “రేవు. చెప్పెది నని స్వామి యనెను. 
క ల. తపంచుచున్నాడు. చెప్పవలయు” నని మరునా డడు 
గగా స్వామి వానినొక ములుదూరము దక్షిణముగా పిలుచుకొని 
పోయి పెద్దచింతచెట్టును జూపి" “దీనిలో. నెన్నియాకులున్నవో 


ఉడయవరులు dl 


లో వ. (a , ద 
స్య్యామిచెప్పిరి. ఐనను ఉవదెశము స్వామికా 2 నసకా!1 నికు 
౧ 
యో 'గ్యతలేసందున చెప్పుటకు గాటు" ఆని తిరుకి ఇ టూ్యరు నంటి 
0 
ప్రి 


యనగా యతిరాజులు తిరిగి వెళి పోయిరి. రావూనుజు లిటు వదు 


గ్‌ా nan) 
య క తిరుక్కోటూ్యూరునంబి యొద కగియును 
ఉపదెశమును బడయజాలక ోనాకు యోగ్యత లెకున్న దే. 
9) 


eg రెపుడు చెప్పుదురు ' అని మిగుల చింతించుదు 
హారాదులు లేక తపించుచుండిరి. 
తిరుక్కోటూ్యూరునుండి యొకని స్వామి శ్రరంగమునకు పచ్చి 
చూడగా యతిరాజులు సంవచనము సల్చక తదియారాధన మను 
మూటలేక చింతతో తపించుచు పరుండియుండిరి. వచ్చి నవారు 
వారిక్షేమ మడుగగా “నేనేమి యతిరాజును ? ఇన్ని. పర్యాయ 
లు తిరిగితిని రౌ రాస్యుడను కాసె. ఇట్లు కాలము గడప 
రతిరా! శీళక న్నే మి * పాంయోప వేశము 
చెపి ననిరి. వచ్చిన ప్టవస్వామి తిరుడ్‌ “సా టూ్య్యూరునం బియొద్ల 
కరిగి “అకా యరిరాజు మహానుభావుడు, సంకటపడు 
చున్నాడు. ఇదిమి అనాయము ? తిరుసుంతర్తిచరమశ్లోకముల 
నువదేశించరాదా ? తపసు ఎ చేసినను మీక ట్టి శిషుండు లభించునా?” 
యని రామానుజుల వానోవ్యథను తెలిపెను. “ఓహో; యింత 
శందలో నున్నాడా 1 శాంతశసుడమాదులు గఇవాడు వరదరాజు 
న్‌ సన్నా్యాబము డై గ కొన్నవాడు, పెరియనం ౦విశిష్యు క, ఆడి 
శేషుడు. రంగనాధథుడుచెప్పినను నేనతని కుపదేశించలేదు. వదు 
నేడువర్యాయములు తింప్పితిని. అప్పటికిని కోపమురాక తచకు 
యోగ్యతలేదనియే తలచి యున్నాడు అని యెంచి తిరు 


గ్‌ నో ట్యూరునంబి శిష్యుని నిలిచి యఖతిరాజును న 
ఆధు 


అ శిష్యు డరిగి *ోయకతిరాజా; సన్ను తిరుడ్‌ టూ కరునంటబీ 


పంషిరి, తిరుమంతిచరముశో కములు చెప్పుటశకై నిన్ను పిలుచు 
aa) Qa 


డె 


గంహించునట్లు వివ్యలు గంహించుట శిష్యధర్మము- అడి రామా 
గ వ 


నుజు లనుష్టి చి చూపిరి, 


యతిరాజులు ముహావూరుల ఆజ్జగౌన్‌ తి తిరుడ్‌ మ. టూ శ్రరునం ఓ 
రె 
యొద కేగి నముస్క౦ంం దగా ఎందుకు వ్‌ కుక్‌ మా క 
కిరుమంతరిచరమక్లో క పతన నళ పృవలయునని ఆ రామానుజు అడు 
(©) 


గగా “నీపే” రేమని వా రడిగిరి ? నాపేరు యకిరాజని రామా 
నుజులు చెప్పగా స్ట వాతిరుమం త ఏచరపున్న్‌ కుల నెటుగదగనని 

రని3. అప్పట్‌కిని యతిరాజులు పోక నిలువగా ఇంకను 
ee సావ్మి అని నొ రజిచిరి కాసకానుజులు. హోర 
హం అసం ఫూర్తులతో సంగతి జెప్పగా “వారిని వె ల అడు?! 
రాదా 7" యు నం. “పార్పర్టించి యడిగినను పోవా ప ని రని 


రామానుజులు చెప్పిరి, hu. పోదు పెద్దలు, నాలుడిన 
| ra) 
వులు ఆగి కరలహొజ ము, ంతికునకుండు గౌరవ ముక ది 

ఉం 
అని చూప్త 


టకు వారట్ల నిరి” ఆని పెరియనం బి పలి8 ఎను. 
పొన్మునిరి. నాగతియెట్లని రాసూనుజులు నిదారాహార 


రం 
"| 
Er అ xX hm ఖో న ప 
IT Ce లాల నాయోగక్షేసుములు విచారించు 


సను మహాపొ రం జ 


అ చ్‌ 
ంగనాథు డపుడు “గోషీపూరాః నీవ 
అ ని. స్కీ 
వ్‌ త్తు 
డవు, సదుం ఇష న న్ను ఇమం య వ అష ర 
Dy రంసవాచిడ ప శ్రర ములు ఆలా ఆరె టా 1 నాతో చేరినవా 


రా. ్గ్‌ 0౮ 
య. మం! అనిది, ఇతడు రంగసొ న. యును 


క 

స్తే తు. ళు. దొడ్డది, WO ెప్పెద* నని 

లి "రను కసె | . 
మ. క మి చెప్పద” ననిరి, రంగనాథుడు 

వ " ఇపూర్ణులు మంశరిముల నుపదేశింతు రనుసంతోష 

ముకి ప. మరల వెళి సీవించిరి, 


Cr 


సం 


GC 
ఉండగ ము. 


[ప్ర ఉడయనరులు 49 


యీసంగతి దెలిపిన శ్రివెష 
యా ౯9 


పులు “సాలు వల గప్పిరి. ఈసంగతి 
ననికులు: చెప్పిరి; గాన. వారిభోరి యోగ తకు దగినట్లు మర్యాదలు 
గ 
ఇట్లు శ్రీరంగమున నుండునపు డొకనాడు పెరియనంబభి 
యొద్ద కేగి సేవించి “మీరు సుధురాంతక కాంచీపు 
ఉపదేశించితిరి. ఆమాతిము చాలునా ? వేదాంతరహస్యముల 
నుపదెశింపుడు. రంగనాథుని యోగక్రేమములకు శే నేర్పడినది 
తనువల్ల నేగదాః తమపాదదాస్యముచేతనే ఆపచవి లభించెను” 
అని రామానుజులు విన్న వించగా పెరియనంబి యామునా చార్యులు 
తమకు చెప్పియుండిన ద్వయముంతాిర్భ ముపదేశించి నేను 
నాకువూరునకు రహస్య్యార్థ ములు చెప్పలేదు. నాగురునినద్రి పంపా 
దించిన సొత్తును హవ ప్పగించితిని, నీవు నాపుతు9నికి 
SE క తనయుడై న పుండరికాక్షుని రామానుజులకు నిష ష్యుని 
గావించిరి. అట్లుచేసి *“యతిరాజాః యేమియో చదివితివి. తెలిసి 
“తివి. ఐనను అంతమాతము చాలదు. గోష్టిపూర్లులు లేక తిరుక్కై 
టూ రునంబి యని పురొక పెద్ద లున్నారు, వారియొద్ద తిరుమంత 
చరమశ్లోకహులను తెలిసికొనుము. ఆభాగమున నాయన బహు 
నవుర్షుడు. ఆయర్లపుల ను స్‌వు గ౮హించవలయును. చాల 
త్ర చెప్పుదురు; యం నలత నని పల్కిరి. “నన సుహో 
పూర్ణుడను; నేనె అన్నియు తెలిసిసవాడను; నాకే రామానుజులు 
శిష్యుడుగ నుండవలెను. ఆ పెరు నాకే రావలయు నని మహా 
పూరు లనుకొనలేదు. రామానుజుడంతయు గర్‌ మాంచి ల లోకో ద్ధరణ 
గావింపేవలె నని ఆతడెంచి గోకీ ష్లీపూర్ణులను సందర్శి ంపు మనెను, 
ఎచ్చ టెచ్చట ర విశేషము అన్నమో వానినెల్ల సంగహీం 
చుటకు పంపుట గురుధర్మను, ల నర హాపూర్ణు లది నెరవేర్చెను, 
ఆసుతస్థుడు, ఈమతస్థుడు అని చూడక భరినురము. మృుతరఈదప 


A 


E 


48 ఆచార్యులచరి త్ర 


మోసముచేసి మాగోవిందభట్టరును పిలుచుకొని పోవవచ్చి తిరా ?" 
యని వారితో కలహముచేసిరి, మేము వీనిని పిలువలేదు. విశే 
వచ్చెద ననుచున్నాడు, మీరితని నిటనే యుండుమని చెప్పి 
ఉన్నచో నుంచుకొనుడని తిరుమలనంబి యనెను. ఇన్ని దినము 
లుగ నిచ్చటనుండి యిన్ని ధర్మములు విడిచి పోయెడవా ? అత 
డేమైన పొడి చల్లెనా ? అని పురజనులు చేయి పట్టుకొనగా “కాళహ | 
జనులారా: ఇక మీరు నన్ను తాకకుడు. మీకును నాక 

సంబంధము వీడిపోయినది- నేనును, మీరును శె వులమె యుండి 
నందున భేడము లేకుండెను. ఇపుడు మీకు పరనుశివుని సంబం 
ధము, నాకు విష్ణుసంబంధము కల్గియున్నది. కావున మరు. వలే! 
బర es ఆనీ గోవించభట్టరు వారిని తోరిసివేసెను, ఫ్రిందు 
చెప్పునది బలేవింతగ నున్నది. నునసంబంధ మెక్కడ పోయినది 
అని వారు గ గవిందభట్టరు నీడ్చుచుండిరి. నేనేమియు చేయలేదు, 
వన్న ంటకుడు అని 'గోవిందభట్ట రనెను, అట్లు జరుగు నుండగా 


oO 


కాశ హస్త శుడు ఒకనియం దా వెశించి భే స నేనితని3 అట్టి 

ది నిచ్చి కిని. పంపుడు; అడ్డగి రకు” డని చెప్పెను. అటులై న 
నుత ని నెందుకు పలిచితి రని వా రడిగిరి. “ఈయన కాశీ శ్లే తరపు 
నకు వెళ్లినపుడు అచ్చటనే యుండవలెనని యతని కాశ గలిగెను. 
అయూరువడలి రావలెనని నాకు తోచెను. వీరికి భక్తి గలుగుట కై 
శివలింగమును జూపితిని. విష్ణువెననేమి, శివు దై ననేమి మనను తిరి 
గిన చాలునని అపుడట్లు చేసితిని. ఇతడు విష్తుషుతమున పుట్టి 
నాడు, వీనిని వదలు ను” అనెను. అంత టతిరుమలనంతి గోవిందభట 
రును పిలుచుకొని ““మంచికాలము; కాశ హస శ్వరుడు చెప్పెనని 
సంతోషించి అతనిదీక్షను .విసర్జింపజిసి పంచసంస్కారములు చేసిరి. 
ఇపు డితడు వైష్ణవాగ్రిసరు "డయె; వను. మీకంటెను హెచ్చు గ 


39 


6 


నున్నాడు” అని శ&వైష్షవులు చెప్పగా రామానుజుల కానందమై 


ఉడయవరులు 47 


అని యడిగెను. జానని వారనిరి. ఏల వాిసికి రని యాత డడు 
గగా మీరు చూచుటకని వారనిరి, “మీరేల వచ్చి తిి’ిరని ఆత డడు 
గగా పాలుపిండుగోవును కొనిపోవవచ్చి తి మని వారనిరి, పీవో, 
సన్ను తింప్పుటకై వచ్చి తిరా ? అందుల క్రై వారిసితిరా ? ఈమాట 
లకు నేను బేలుపోయి తిరుగుదునా ? నాకన్ని శ్లోకములు శ్రాన్మ్యు 
అన్ని యుచూచియేగదా ఇట్లయితిని. ఆస్టానమున శివునుంచితిని. 
మెచనుత్కా రములు నారయెడ ఫలింవవు. పోయి ఊరుబెరుడు అని 
గ భట్ట రని పోయెను. ““యతిరాజాః! రెండవపర్యాయము 
గోవిందభట్ట రిట్లు మాట్లాడి వెళ్లెను. ఇంకను పక్షము గావలెనసి 


తలంచి నంబి తిరుముల కరిగిరి. మరల మూడవసారి శ్రీకాళ Se 


వెళ్లి తిమి. పూర్వమువలెనే కాలక్షేపము చెప్పుచుండిరి. తిరువాయి 
మొళి నీప. 28. 1,2, ల పాశురములు జరిగెను. గొవిందభట్టరు 
బిల్వవతంములకై వచ్చి చెల్టెక్కుచు మూడవ పాశురము కకక స్ట 
వరకు పంచాగర నుంతోరిచ్చా రణము స “ల్చుచు మారేడు డళములు 
గిల్లుచు, వినుచు మాట్లాడక నిలిచియుండెను. తిరువులనంబి వైష్షప 
డిగ్షకు తగునట్లు యుక్తు అతో నింపుగ ప౦వచనము చేయుచుండగా 
తక్కెనవారు త్త కూర్చుండియుండీరి. నాబ్లవపొాశురము 
వచ్చెను. “ఏల యింకొకనికై పతసుష్పములు గిల్లవలెను ? సకల 
దేవతలను, సకలచరాచరప9పంచమును సృష్టించుట క్రి బిహ్మను 
నాభఖికమలమున సృజించిన దేవాధిదేవుడై న ఆస్వామి కిమాత9 మే 
పుష్ప నుర్పించవలెను. ఇతరునకు పుష్పపూజ తగునా అని 
చెప్పగనే గల భట్టరు ₹ చెట్టునుండి కిందికి దుమికి పూలబబుట్టను 
ee పరు నె క్రివచ్చి తిరుసులనంబి పాదములబడి నన్ను 
అ౭గీకరింపుడు. మీతో పిలుమకొనిపొం డనెను. నాపాద 
స్పర్శచే పరిశుద్దుడవై తివి, రమ్ము అని తిరుమలనంబి యనిరి, 


టె £ 5 
(a 


 సర్తిజల న దెలిసి “ఓహో! యీగట్టున గూర్ముండి 


జ ఆది 
(౩: తాత లొ 


46 ఆచార్యులచరిత్శి 


నమ్ముదురు. అతిశయోక్తి గాదు. నారాయణునికిని, బ9హ్మాది 
దెవతలకును గల గౌరవమును జూడగా అతనివమహిను సముద9 
ముద నున్నది, విరిమహిమ జలబిందువుగ నున్నది. అతడు 
ఆశిరతులను విడువనివాడు, అనంతకీర్తి, ఆద్యంతరహితుడు, 
ఆదిశేషునిపై పనళించినవాడు, లోకనాథుడు, నారాయణానువాక 
ప౦తిపాద్యుడు. కొందరు తింమూర్తు లలో నొకడు ొప్పృయందురు. 
కొందరు మువ్వురను సము ఎలందురుు మరికొందరు తింమూర్తు 
అలో శివుడు ప అందురు, బరిహ్మ గొప్ప అనువారు కొందరు. 
పలుమాట లాడుటకు అపకాశము లేదు. ఒకడు కాలుసాచగా మరి 
యొకడు దానిని కడిగెను. ఇంకొక డాజలమును శిరమున ధరిం 
చెను, బిహ్మ తన కమండలుజలము నెత్తి పురుషసూ క్రముచెత 
తింవికరముని అందమైన మ రణారవిందమును కడిగెను. 
ఆజలము నీలకంఠుని (శివుని) శిరమున పడునట్లు కడిగెను. వీరిలో 
శేషు డెవడో యోచించుకొమ్ము” అని కిఘిముగ బోధపడుటకై 
వా౦సిరి, 


£ 


అశవందారు సోత9మందలి “స్వాభావిక అనుశ్ట్లొ కమును 
నుడివియె మహాపూర్ణులు రామానుజు లవమునసు నాకర్షించిరి, ఇతని 
మనసన్సునుక కాడ ఈశ్లోకము తింప్పునని తలంచి బలు. నులనంబి దినిని 
వాంసిరి. ఈసంగతి నంతయును తిరుమలనుండి వచ్చిన శ్రవై ప్ల 
వులు రామానుజుల కెటింగించిరి, నం? ఇట్లు పృధాస 
శ్లోకపాశురములను వాసి వేయగా అది గోవిందభట్టరు కాలికి 
తగిలెను. అతడు దానినెత్తి అందేమి యున్నదో యని చదివి 
“ఓఉత్తరమాః నీతో నా కక్కర లేదు అని దానిని పారవేసెను 
మరల విచారించి చూతవుని తలంచి దాగునె_్తి బాగుగ చదివిచూచి 
గుంపుగ గూర్చుండిన తిరుమలనంబి మున్న గువారని కనుగొని 
. “ఈతాటియాకు పై శ్లోకమును, పాశరములను వాసినది మీరేనా?” 


le ఉడయవరులు 45 


తిరువులనంబి శిష్యులను ముందుంచుకొని కాలక్షేపము చేయు 
చుండగా గోవిందభట్టరు మునుపటివలె చేతిబిందెతో వచ్చెను, 
ఆతడు దేహమంతయు విభూతి పూసికొని తిరిపుండిములు, 
రుదాంక్షమాల ధరించి పంచాక్షరీ మంతిజపము_ “ఓం నమ 
శివాయ” మంతమును జపించుచు హెచ్చిన శివదిక్షతో చూసట్టెను, 
తిరుపులనంవి అతనినిజూచి “ఓరీ ! గోవిందా +” అని పిలిచిరి. 
అతడు సూట్లాడలేదు. కొండనువలె అతనిని కదలింప వీలుకాలేదు, 
శిసభక్క్తులలో పిసుుఖుడు బాకాసురుడు. ఇతడు అతనికంటె 
గొప్పగ నుండెను. అణువులో నణువై, మహత్తుకు మహత్షై యుండు 
వాడు. పరమశివుడు; అతనికి మీద వస్తువులేదు. శివుడు తప్ప 
వేరులేదు. అతడొకడే సత్వము. అతడే నేనని (శివోవామ్‌ 
తలంచియుండు గోవిండభట్టరును తిరుసులనంబి జూచి *యితనిని 
త్రిపుట కష్టము; మాట్లాడడు” అనుకొని అశ వందారు 
స్రోతరములో ని_ 

““స్వాభావికానవ ధికాతిశయేశితృ త్వం” అనుశ్లోకమును 
1ఆ తిరుచ్చ ందవిరుత ము 11౧ పాశురమును, 1ఆ 4నూ నాన్ముగం 
తిరువందాది లేపాశురమును ఒకతాళప త9మున వాసి అతడువచ్చు 
దారిలో పడవై చిరి. అందలి ముఖ్యతాత్సర రో “వ్యాధి, 
సుహావ్యాధి, చింత, జననమరణములు_ వీని ననుభవించు పాొంణు 
లకు దివ్యమైన, అపా9ికృతమైన పదవి నిచ్చువాడు నారాయ 
ణుడు. ఇంకొకని కట్టి శక్నిలెైదు. వారుగూడ దేవతలే యైనను- 

ఆబఏహ్మ భువనా ల్లోకాః పునరావర్తినోఒర్జున । 
మాముపేత్య తు కౌస్తేయ పునర్జన్మ న విద్యతే '॥ 

అను భగవద్గిత అధ్యా 18నశ్తాకము నట్లు పా్రొకృతశరీర 
మును మార్చి అపాికృతుని జేసి మోక్షమునకు పిలుచుకొనిపోవు 
స౦భువు నారాయణుడే. వేదమును ' నమ్మువారు ఈసం గతిని 


44 ఆచార్యులచరి త్వ 


యుండెనా యనిన అట్లు వాడలేదు. రంగనాథుని ఆదరణయు, 
గురువుతో aos సల్లాపములున్తు ఊరివారు ఉండుడని 
చూపు పీీతియు తనకు లభించుటచేత రామానుజులు కరివరదుని 
నురచి సుఖముగ శ్రీరంగమున నుండిరి. 

ఈరీతిగ మఠమున నుండునపుడు తిరుమలనంబి యెొద్దకు 
మున ఆడిన ఆవై ష్లవులువచ్చి యతిరాజులతో నిట్లు చెప్ప 
నారంభించిరి “మేమిచ్చటినుండి వెళ్లి తిరుమలనంబిని (కీర ల 
పూర్ణులు, రామానుజుల మేనమామ దర్శించితిమి. నేనొక మేన 
లుడను; గొవిందభట్ట రొక మేనల్లుడు. ఆతనిని సరియైన మార్గము 
నప త్రంప్పవలెను” అని మీరుచె చెప్పినమాటలు వారికి చెప్పిశిమి. 
“నేను మాతరమే వెళ్లిన కార్యము కొనసాగదు. మీరును నావెంట 
రండు” అని వారు మమ్మును శ్రీకాళహస్తి కి పిలుచుకొ నివెళ్తిరి, 


సువర్ణము ుఖికి పోయి తీర్ధము తెచ్చు మార్గమున సమర 
shies కూర్చు ండియుంటిమి. "ఇంతలో పరమశై వు రై యుండిన 
గొవిండభట్టరు రుదారిభిషేకముకొ అకై నీరుతెచ్చు టకు బంగరు 
తీందె నెత్తుకొ ని ఆమార్గమున వచ్చెను. “అబ్బాయో! ఇటురమ్ము 
ఆని తిరునులనంవి పిలువగా ఏమని అత డనెను. అనేకశాస్రహులు 
జెలిసి ఎది పరతత్వ్వమో దాని నెటింగి జ్ఞానయో గమున నుండ 
రాదో? జట్లు బిందె నెత్తుకొని సేవకునిపగిది నుండనేల ?” అని 
తిరుమలనంబి యనిరి. నన్ను ఎటులేని పిలుచుకొనిపోవుటతై 
యీయన వచ్చి నాడని తలంచి గో విందభట్టరు నవ్వి అటనుండి 
వెడలిపొయెనని శ్రీవై ష్షవులు చెప్పగా మామ వెళ్లి కూడ కార్యము 
సఫలము కాలేదా అ రామానుజు లడిగిరి. “వినుడు, . అతడు 
_మాట్లాడినగదా చక్కదిద్దవచ్చును ? శావున. మరొక్కసారి వచ్చి 
యత్ని.౦త మని తిరుమలనంబి తిరుమలకు వెళ్లిరి, సురల కొన్ని 
దినములకు మేముకాశ హస్తి కిపోయి పూర్వవుతావుననే కూర్చు క్రి సు 


ఉండ య వాలు ఈ 49 


సొరిథవయస్సురాకమునుపు అమ్మ గారింటికి పోవలయునని 
యుండును. పొ9ిథయె సంతానము కలుగగనే అ త్రగారింటనే 
యుండగోరును.. రామానుజుల స్టితియును అట్టిదే. రంగనాథుడు 
“రామానుజా! సన్ని ధికార్యము' లన్నియు చెడియున్నవి. సీ 
విచ్చటనేయు౦డి మంచియేర్నాట్లు చేయవలెను. నీసకలయోగ 
'క్రేనుములను జప్పగించితిని. కోవెలకు సంబంధించినవారిని 
సికి౦0దనుంచుకొని నీవు పైనుండి యోగక్షేనుములు చూడవల 
యును. మహామతిః! నీబుద్ధిక్‌ ఈకో వెల జఒకటేయననేల ? ప పదునాల్లు 
లోకముల నిచ్చి నను చక్కగ పరిపాలించ గలవు, నా కార్యములు 
చేసెదవా' అని స్వామి యనిరి. 

“ఆకలంకనాట్లాశ్వారు” అనురాజు శ్రీరంగము నేలుచుం 
డను. స్వామి కాతసిపరిపాలన మిష్టమ: లేక పోగా రామానుజు 
లారాజును బిలిచి మంచిమాటలువెప్పి శిష్యునిగ చేసికొనెను. ఇట్లు 
స్వామియుత్తరువుమీద  ప్రఛానపురుషుని శిష్యునిగాచే సికొని 
సన్నిధిపరిపాలనలో పరవేశించి కోవెలయం దుండిన అయోగ్యు 
లను దండించిరి. చెడిన ఒక్క్కాక్కు కార్యము నిట్లు రామానుజ 
లానందముతో చక్కబెట్టిరి. వైదిక మైనను, లౌకిక మైన కను రామా 
 నుజాల యిష్ట్రపఏకారము జరుగవలసియుండెను. స్వామి 
కూర్చు ండవలెనన్నను, లేవవలెనన్నను ఈయన చెప్పవలసినదే. 
నేటికిని రామానుజుల ఆజ్ఞాచకము శ్రీరంగనాథుని సన్నిధిలో 
నడచుచున్నది. రామానుజు లిట్లు .శ్రీరంగనాథ సకలకార కధురం 
ధరులై యుండునపుడు వరద్దరాజన్నా మిక జ్ఞప్తి కి వచ్చు చుండెను, 
రేంగనాథుడును, గురువును ఉండుపుని చెప్పినందున ఉండవలసి 
వచ్చెను. కాన వారికి సంకెళ్లు. చసన ట్లాయెను. వారు రంగన్నాథుని 
ఆక్టాచేత కూరతాళ్వారు : మొదలగు వారితో, కాల క్షేపముచేయు 
ఛండిరి. -కంచివరదుని విడిచివ వచ్చిన నందున వారిముఖ టే: మెన వాడి 


42 క న I) 


నుండి అచ్చటికి పోవునసుడు' నిర్వంధనమీద అత్తగారింటికి 
పోవునట్లు తోచెను. కాన వారు దుఃఖించుచు అశు్రసయనములతో 
వరదరాజును స్మరించుచు తిరిగి తిరిగి చూచుచు పోవలసివచ్చె నే 
యని శ్రీరంగమునకు బోయిరి. 


వారట్లు చింతాశోకసమన్వితులై అరయరు ముందు పోవు 
చుండగా. వెనుక తిన్నగ హోయిడి. రంగనాథుడు వీరిరాక నెరిగి 
పెరియనంబి పంభృతులను కి క్రిశ్రి కోవెలనుండి వై భవో పేతముగ 
తలి సకలమర్యాదలతో రామానుజులను పిలుచుకొని రండి, 
ముందు పొండి అని సెలపీయగా పెరియనంబి అల్లే వారి కెదురుగ 
పోయెను. వీరు వెళ్లిన చాలదని తలంచి రంగనాథుడు తానే 
రామానుజుల 'కెదురు పోయెను. అదేమి ? రంగనాథుడు రామా 
నుజుఎఅ కెదురుపోవలెనా యనిన అతడు భక్సవత్సలుడుగదా! 
ఈత డు వచ్చిన తనకు గొరనముని అట్లు చేసెను. రామానుజులు 
రాకుండిన వీరికి గౌరవములేదా యనిన అట్లుగాదు. భక్తుని పెద్ద 
చేయుతలంపుతో స్వామి అట్లు చేసెను. “రామానుజా! వచ్చి తివాః 
నేటినుండి నాకు గౌరవము అని స్వామి పలుకగా వారికి భయము 
గలిగి పెరియనంబిని చూపి అంతయు పెద్దలదయ అనిరి. 
“అబ్బాయీ: నేనుగాదు పెద్ద. నీవే పెద్ద. ఏలన పొలిక పొలిక 
'యనుపాశురమునకు అర్థముచూచినపుడు “నుంచికాలను' రాబోవు 
చున్నదని చెప్పబడీనదెః మీరు పుట్టంబోవుచున్నారోయని. అశవందా 
రులు యోచించిరి. అట్టివారు మీరే యని మేమనగా 
కాదనిరి, ఆమహాపురుషుడవు సీవే””' అని పెరియనంబి రంగ 
..నాథునిముందు రామానుజులను పొగడి సీవికమీద. రంగనాథుని 
_.మనన్వునకు కొదువ లేకుండ ' నడచుకొనుము, ఇచ్చటనే 
యుండుము అని చెప్పిరి. పెరియనంటి యిట్లు చెప్పగా. రామా 
* నుభాలు శ్రీరంగముననే యుండునట్లు నిశ్చయించుకొనిరి, . ప్రి 


il ఉఆడయవరులు 41 


జగదాచార్యు డై న రామానుజాడు వ వచ్చియు నన్ను చూడక ఫా రెంనని 
సామి చెప్ప గా అఆశళశవందాదులను ఎగొమిదిదినములు జివముతో 
పెట్టి పెట్టరాదా 7 నే కాన వారిని వ ౦ప వేడుడని భకు 
on 0) 


యురుడపతడా? మిరే ఆపస్తువు ననుభవింపవలెనా ? కావున 
రామానుజుని పంపి” డని వరదరాజునకు జాబు వాళయగా 
“అత్యుత్తమ వస్తువైన యెడల ఎన్ని దినము లనుభవించినను 


చాలు సదిపించదు. అన్నమువై ఎసుగుజనించినవాని జఉవనచుు 
దినములపర్యం త మేగదా కావున  రామానుజునివఐన నేగదా 


నాకు గౌరవము ? కనుక పంపుటకు విలుగాదూిి అని ఆయన 
బదులు వ్రాసెను. యామునా చార్యుల కుమారుడైన తిరువరంగ 
స్పెరుమా మాళరయర్‌ అనువారు రంగనాథుని యభిమతానుసారవ నిగ 
కాంనీపురికిపోయి వరదరాజును సేవించి పూదత్తాళ్వారు పాడిన 
ఫీఆ. 2తిరు 99, 86 పాశురములను అర్హానుసంధాన ముతో దేవగా 
మున పాడిరి, గానపిరియుడగు వరదరాజస్వామి అరయరు ను 
శించి అయ్యా! మీకేమి కావలయునో కోరుకొను డనెను. “స్వామీ: 
గానమును విని యానందించువారు అబ్లేయందురు. పిమ్మట డేని 
నైన నడుగగా మూతి తిప్పుకొందురని అరయ రనెను. నేనట్లు 
చేయు ప౦ిభుడను కానని స్వామి చెప్పగా విశ్వామితు0డు శ్రీ స. 
నడిగినట్లు అరయరు రానూనుజు నడిగెను. వరదరా జందులకు 
సమ్మతించి “రామానుజా! వారిగానమువిని మోసపోయితిని,. నిన్ను 

వారికి సమా నముగా నొసంగితిని పొమ్ము" * అని ఉత్త రు వీయగా 
రామానుజు లల్ల చేసెద ననిరి. అరయ రిట్లు ముప 
పూర్ణపాత9ముగ అనగా సమ్మానముగ చేసికొని బయలుదీరిరి, 
రామానుజులు శ్రరంగమునుండీ కాంచీపురికి a ! తండిళి 
యింటికి కూతురు పోవునట్లుగ పరుగెత్తుచు వచ్చిరి. ఇపుడు ఇచ్చి 


ల లు . 


40 ఆచార్యులచరితి 


యాదవప౦కాశునకు ఖభూవప9వక్షి ణము గావించు శ లేకుండెను. 
తల్లిమాటలయందు నమ్మకము లేకుండెను. సర్యవిధముల యతి 
రాజుముత మే ఉత్తమమని తోచియుండెను. ఈభావము లతో అతని 
కేమియు తోచక న వరదశాజు స్వప్నములో కన్పించి 
“నీకును నాకును సంబంధములేదు. మారామానుజునకు పూర్వపక్ష 
గంంథసులు చెప్పిన అచార్యుడవుగాన చెప్పుచున్నాను. రామా 
నుజు నాశ శక యింపుము- నీతల్లి మాటలు నమ్ము *' మని చెప్పిరి. 
కలవర ముండువారికి కలలు వచ్చును, వానిని నష్మరాడని 
యెంచి యాదవపంకాశుడు తిరుక్కచ్చినంబి నడిగెను. ఆయన 

కః జెప్పుట యొెొకటియు, ఇపుడు 
చెప్పుట రొొకటియా ? తల్లి చెప్పినట్లు చ చేయు” వునుము అని వరద 


గా 


షై తిరుక్క చ్చి? నంటి యిట్లు చెప్పగా యా దపపఎకాశులు 


కు! (న ఒకు Aor న 66+ నే జ య 
గ ప్రా ల య స ee 


రామానుజు అకు ప౦దక్షీ జము సల్పిరి. యతిరాజులు వారికి సమా 
శియణముచేసి తమవిధిప కారము" సనా Lg సం విత్‌ 
జియ్యరని పేరుంచి మరల మనసు తిరుగకుండుట కై యతి 
ధర్మ సముచ్చయమను గరింథమును సన్నా , త్రసులవిషయముగ 
వారియు మనిరి. అత డల్లే వ్రాసెను, యాదవప ప౦కాశులు పుట్టినది 
జెుబందలు అధై ఏతి. యతిరాజు లతని నెట్లు చేర్చు కొనెను ? ఆఅసగా 
నుపు స్వామిసన్ని ధిలో ప9దక్షిణము చేయుచుండగా యామునాొ 
చార్యుల కటాక్షము అకనిమిద పుసరించెను. కాన చేర్చుకొన 
వచ్చునని తలంచిరి. గొవిం దజియ్యురునకు రహస్య్యార్దములు తెల్సి 
శిష్యులతో నచ్చ టనే యుండిరి. గోవిండజియు రు స్స 
తత్స్యసుని యతివతివలన గహించినవారై మహావై ప్లవులై ప్రవచ 
నము చేయుచుండగా కాలము వచ్చెను, అతడు మోక్షమునకు 
రామానుజులు శ్రీరంగమున నుండనికారణముచేత పెరియ 
పెరుపాశళ్లు అనగా శ్రీరంగనాథుడు చిన్న సెరుమా -శ్లారెను, 


ఉడయవరులు 99 


(ar 


గౌ 


శ్చితృముగ భూపరిదక్షిణము చేయవలెను. నాకందుకు శకి,లేదు. 
ఐగను యోబచించెడి” నని నుడివెను. “కుమారా! యోచించవతెనా ? 
రాషూనుజులను కూర్చుండబెట్టి అతనిచుట్టు తిరుగుము. అదియే 
పాయశ్చిత్తము. రాళ్లు, మన్ను మొదల గువానిని చుట్టిన నేమి 
సియోజనము ? పదునాల్లులోకములు, దివ్యదేశములు, పుణ్య 
సీర్ణములు,  సర్వదేవతలు_ సకలము వారియందేయున్న” వని 
తిల్ల చెప్పెను యాదవపికాశు లామాటలు విని రామానుజుడు 
చిన్న వాడుగదా యని యోచించి ఆవిషయమున తల్లి మాటల 
యందు నమ్మ కముగలుగక ఈముదుసలికి పిచ్చివ్టైనా యని 
తలంచి మఠమున కేగి రామానుజుల నుద్దేశించి “అబ్బాయీ! 
ఇంతకుమున్ను నీవు శిష్యుడవుగ, నేను గురువుగ నుంటిమి. నాకు 
కొన్ని సంశయము లున్నవి. నీవు వానిని పరిహరించినయెడల నేను 
న్‌్‌ పుతమున జిరెదను అనెను. మునుపుశిష్యుడ నై యుండినందున 
నేను చె చెప్పను. నాశిష్యుడగు కూర తాళ్వాన్‌ అతన మూానరదితు 
ములు సు డని రామానుజు లనిరి, విష్ణువు పరత త్వమను 
టను యాదపప౦కాశులు ఖండించగా విష్ణువే పరత తమని కూరతా 
శారు స్టాపించిరి. పరమాత్మకు గుణములు లేవు, రూపములేదు, 
అని యా దపప్రకాశులు, వాదించగా పరబగ్గిహ్మము సగుణుడు, 
చరూపుడని గూరత్తాశ్వారు గ్ల సాపించిరి. సమాశ్ర్యయణ మావశ్యకమని, 
అది లేకున్న వై దికకార్య కి పియోజనములేదగి అనేక 
విమాణములను + జూపిరి, “ఉపనిషత్తులను, వేదములను, పురాణము 
అను చెప్పి సంశయపరిహారము చేసి యా దవప౦కాశునకు ముద 
తోచలేదని రామానుజులతో విజ్ఞాపనము చేసిరి, “ఏమయ్యా! సమా 
థాన మాయెనా ? కుం చేరెదరా ?” అని యతిరా 'జడు 
గగా “చేర్చు కొందురా” యని యాదవపికాశు.. డనెను, ఎట్లు 
రావలయునో అట్లువచ్చిస చేర్చుకొందుమని, యతిరాజు. లనికి. 


ల ఆచార్యులచరి త్ర 


కొందరువై ష్లవులను తిరునులనం బియొద్దకుపంపిరి. యతిరాజుల చేత 
పంపబడిన కొందరు శ్రీవై ప్లవులు తిరుపములకు పోయి నంబిని జూచి 
గోవిందభట్టరును చక్కబరచుడని పాిర్థించిరి. యతిరాజులతేజము 
హెచ్చు చుండగా యాదవప౦కాశులది రీ జించుచుండెను. అందరు 
రానూనుజులను స్తుతించుచుండిరి, 

ఒకనాడు యాదవపికాశుల తల్లి కోవెల మెట్లు ఎక్కుచుండోగా 
ఉఊరంతయు “రామానుజులు, రామానుజులు అని కలవరించు 
చున్నారు. నాకుమారుడు సర్వలోక గురుడగు యతిరాజుతో విర 
ధము పెట్టుకొననేల ? ఎచ్చట గుణమున్నదో దానిని గ్రహింప 
వలదా ? అహంకరించుచున్నాడు. శిష్యవాత్స ల్యముతో నుండ 
రాదా ? అకారణముగ ద్వెషించుచున్నా డే. ఆయనను ఆశరయింప 
రాదా ? అని అనుకొనగా “రామానుజుల నాశరియించిన se 
యుండదు” అని అచ్చ టివారు మాట్లాడుకొనుచుండిరి. అదియే 
ఉపశు౨తి అంధురు. ఆమె దానిని విని ఆశ్చర్య మొంది తము 
యింటికిబొయి కుమారునికి సంగతిచెప్పి “నాయనా :ః అట్లు 
చేయరా: అనెను. “అమ్మా! మాకు వై రముగదాః ఎట్లు పోవుదు?” 
నని కుమారు డనగా “విరోధమువిడిచి భక్తితో నరిగి అతని నాశ 
యింపుము, నీవు మూర్గుడవు గావు, బుద్ధిశాలివిగదా:” అని తల్లి 
అనెను. ఇతరులుచెప్పిన వారు రామానుజులతో చేరినవారు గనుక 
నేను వారి కెదురై నిలుచుట సరిపడక అట్లు చెప్పించుచున్నా 
రనుకొనవచ్చును. తల్లిగావున హితమే చెప్పుచున్నదని తలచి 
యాదవవ౦కాపలు ' “అమ్మా! రామానుజులు జ్ఞానియనియు, వరద 
రాజు, పెరుందేవితాయారుల చేత కాపాడబడినవాడనియు, ఊరివారి 
కిని నాకును శక్యముగాని Bets 
నెనెబుగుదును ఇట్టి రామానుజుల నాశరయింపు ని చెప్పి తివి, నీ 
చెప్పినట్లు చేసెదనుగాని నేను తప్పు చేసేరిని. అందుకు కు 


1h ఉడయనరులు ఫ్‌? 


పరబంహ్మ మందు నిలుపవలెనని వారు DE స్వికరించిరి. 
వారుగె కొన్నది తిందండ సన్న్యాసము. వరదరాజస్వామి వారికి 
కస మొసగి యతిరాజనుపేరు పెట్టిరి. యతిరాజనగా 
Rs రాజు, రామానుజులిట్లు యతిసార్యభాములై మంతం 
మును జపించుచు శిభాయజ్ఞాపవీ కషులతో తిం వండ కాషాయాం 
బర యుక్తులై సూర్యునివలె పికాశించుచుండిరి. సాధారణముగ 
న తమకు కొంత గౌరవము కలుగవలెనని, వీడు నాకు 
బంధువు, వాము నాడు బంధథున అని గొప్పవారితో ewe 
కల్పించుకొందురు. జన్మ విషయమై త౦డి9.కొడుకుల సంబంధము 
గొప్పది. విదా స్రవిష యమున క గొపు 
Te భగవంతునకును ఎట్టి సంబంధ మనగా వరదరాజు 
రాసూనుజులకు గురువు. శ్రనివాసుడు శిషుఃడు. రంగనాథుడు 
తండి, చెల్యపళ్ల కొడుకు. భగవంతునితో నిట్టిసంబంధముగల 
యతిరాజులమహిమ నేనున వచ్చును? ఇంతకంటె హెచ్చేమి 
చెప్పపలెను? భగవంతుడి ట్లు సకల వదిధిః ంంధుత మును ఒక నిరమొడ 
చూపెను. ఇంకొకనిపట్ల = డేట్లు చూపలేదు. 
రామానుజులు కూరత్తాళ్వాన్‌, మొదలియాండాన్‌ అనువారిక్షి 
పంచసంసారముబేసి ms సములు చెప్పిరి. మొదలి 
యాండాన్‌ అనువారు రామానుజుల మేనల్లుడు. కూరమనుగార్తిను 
మున సుండువారు కూరతాళ్యాన్‌. కొన్ని గింథఘులలో మూడప 
శిషష్యు డొక డున్నట్లున్నది. సన్నా కసహు నంగికరించిసవారు 
సకలబంధువులను వదలవలెనుగదాః రావమూనుజు లట్లుచెసిరా ? 
అనిన మేనల్లునిమాతీము వదలలేదు. రామానుజులు యతిసార్వ 
భౌములని యెల్లవారిచేత ప్రిశంసింపబడుచుండునవుడు గోవింద 
భట్టరు ఆయనజ్ఞ ప్తెకి వచ్చెను. “అతడు అన్యాయముగ చెడెను. 
మీరు పోయననే తో 9నకువచ్చు ను అని నేనుచెప్పి నట్లు చెప్పు డని 


గలిగి  ఆచార్యులచరి తు 


(౮ 


నను రావూ నుజులభార్య చే లం సెనని SS నున్న త్‌ 


క 


పన్నా స్ఫుతపున మరియొక 


ర్‌ 


బగదపు కాడ చెప్పబడెను, 

రావూనుజు అలొకనాడు టు హ్‌. 
గెరినరుడు ఆకలియని వచ్చెను. లుం సకాలుకలటి తనోతి స సు 
చెప్పి తినని నాభార్యతో చె మ్స భుజింపుడని రామానుజు అనిరి, 
అత డబభేహోయి రానూనుజులభార్యతో సంగతి చెప్పగా ఆమె 
నాభర కను, మీకును పని, పాటు లేదు. అంత అవసరమైన వారినే 
వచ్చి పెట్టుమునుడు అనెను. ఆవై ప్ట్లవుడు వోయి అఆమెవళి3న 
సలుకు లన్నియు రామానుజులకు ప్పగా వారొక అ జ త్రిరిక 
వాసి దానిని పండ్లు, పూలతో తబుకులో నుంచి సరల 
ఇ టికి పంపిరి. తంజమాంబ శుభలేఖచూచి తనతమ్మునికి వివా 
హాము sre సంతోషించి వచ్చిన బాాహ్మణునకు 
హైడశోపచారములు చేసి భర రాగానే నాసోదరునకు ఏివాహమట 


అనిచెప్పెను. రామానుజు ఫీనాల్లపతప్పును గూ స 


ళ్‌ Neal కే త్ర “ 
బబాహ మహో తవమునకు పంపునట్లు పుంళచిమాటలత నావను 
తండీ9యి రి తతలపి అసు 'విరకులె సన్ని ధికెబొయి తిరుక్కచ్చి 

DD యా we 


ఫంబిని ముందుంచుకొని విధిపకారము సన్నా కసము స్వీకరెంచిర, 
కొందరు వధియుక్ష ముగను, వుంత౦పూర్యకముగను భారా 
ms వదలి మరల గరిహింతురు, గంపహాంపకున్నను 
సునసొ వారినే స్మరించుచుందుకు. వారే వాంతాశులు అనగా 
వాంతియైనదానిని మరల తిన్నవా రనబడుదురు,. యతిరాజు 
లట్టినన్నా కసబుం సిం కరించలేదు. = రసా రిసంహుం దుఠణిన 
రాగము కలుగును. కామము తీరకున్న విందు జనించును, 
యతతోహ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చి తః | 
ఇందిరియాణి పరమాథీని హరన్ని ప్రసభం మనః ॥ 
అనుభగవద్దీత తథా కః రగశోకమట్లు పండితునై సను 
'పునస్సు బలాత్కారముగ సీడ్చును. కావున అటు పోసీ= మ 


న. 
గ 
na) 


ఉడయవరు-లు వ్‌ 


రామానుజులు గురువును వేరొక గృహ మున నుంచిరి. వారచ్చట 
ఆరుపాసము లుండిరి, నుహాపూ రులకు వరదుని సేవరమే. పరమా 
వర తుం బోరు థార్యతోడ ని స్వామిని సేవించుచు సంతోషముతో 
సుండునపుడు తమ గురువైన యామునులు తమకు చెప్పినట్లు 
'సకలార్దములను పెరియనంబి రామానుజులకు ఉపదేశించిరి. 
తు రామానుజులకు తలంటు వైష్ణవుడు ఆకలితో 
పచ్చెను. వారదిచూచి సంగతి యేమని అడిగిరి. _ ఆకలిగ నున్నదని 
ఆతడు చెప్పెను. అపుడు రామా వానుజులు “వ్రతనికీ అన్నము పెట్టు” 
మని భార్యతో చెప్పగా ఆమె ఒక ,మెతుకై నను లేదనెను. - రావా 
నుజులు వంటపాత లలో చూడగా పదుగురు భుజించునంత 
పిసాడముండెను. 


రామానుజు లొకప్పుడు శ్రీపెరుంబుదూరునకు పోయిరి, 
సవ యమున మహాపూర్ణుల పతియు, రామానుజుల భారకయు 
సంద బావికి కతు తమబిందెలను బావిలోనికి విడిచి నం 
కాలమున పైశెత్తగా మహాపూర్ణులభార వీండదెలోని నీరు చింది 
రామానుజులభార్య బిందెమీద పడెను. అందులకు తంజమాంబ 
సమే: మీరు మాయింట భుజించువారు. నన్ను మైలపజచ 
వచ్చునా: సభ ర్త నాభర్త కు పాఠముచెప్పుచున్నా డని అహంకరించి 
యిట్లు చేయవచ్చునా ? ఇక మీరు, మీపాఠము నూకక pe 
అని కి నిం నతు. పతా మహాపూర్ణుల సతి జరిగినసంగతి భర్త 
చప్పి నెతు శ్రీరంగమునకు వెళ్ల వలసిన దే, అటుపిమ్మటనే భోజ 
సము అని చెప్పెను. ఎంత టిజ్ఞానియైనను. భార (మాట పథ్యమగు 
ఉచే ముహాపూర్గులు వెంటనే బయలు దేరిరి. రామానుజులువచ్చి న 
తన్ను. సంపరసి అతడు శ్రీరంగమునకు బయలుదేరెను. తిరుక్కచ్చి 
నంబి నగ్యారవవదచుట, తలంటువానికీ _అన్నముండియు లేదని 
చెప్పుట, పెరయనం బి భార్య నవమానించుట- అను మూడుతప్భు 


౯ 
ఖ్‌ 
a. 


వన ఆచార్యులచరితి 


జేయుదు అని రామానుజులు పాఠ్పర్థించగా సుహాపూర్ణులు తము 
గురువగు యామునా చార్యుల పాదపద్మములను తలచుకొని ఉప 
దెశింప నంసిద్దుల్దె 65. రామానుజులును ఉపదేశము స్వీకరింప 
సిద్దముగ నుండిరి. ఇదియె నై మిశారణ్యము, ఇదియే పుణ్యకొటి 
విచూనము, ఇదే శ్రీరంగము అని తలంచి నిమిత మాతముగ 
శిష్యులై యుండిరి. లక్ష్మీనాథుడు ఆదిగా గల గురుపరంపరను, 
పిస్ముట ద్వయమంతగిమును మహాపూర్ణులు రామానుజుల కుప 
దేశించిరి. ద్వయమంతిమునకు మంత)రత్నమని పెరు. 
ఫరిశయకాలమున బిహ్మను తన నాభికమలమందు కూర్చు ౦డ 
వెట్టుకొని వేనములను చెప్పుటచేతనే అవి నిలిచియున్నవి. అట్టి 
ఉపకారకుడును, నరనారాయణుడై తిరుపుంతము నుపదేశించిన 
వాడును సకల వేదశాస్త్రపురాణ సారమైన గీతను, అర్జునునకు 
బోధించినవాడును అగుటచేతనే స్వామి ఆదిగురు వగుచున్నాడు. 
రామానుజులు గురుపరంపరాద్వ యమం తిములను ఉపదేశము 
పొంది మేఘావరణము తొలగగా ప్రకాశించు శరత్కాల చందు(€ని 
వలె ప్రకాశించిరి. ముఖ్యకార్య నూయెను. ఇక సీ శరీరము. ఉండి 
నను, పోయినను చింతలేదు. కాంచీవురికి రండు; నాగుడిసె 
యున్నది అని మహాపూర్ణులను పిలిచిరి. వహాపూర్ణలు రామా 
నుజులకు పంచసంస్కారములు చేసిరి. అనగా బాహవులందు త్ర 
శంఖచకముద లు వేసిరి. పుండమ్కు దాసనామము ఉంచి 
మంత్రము నుపదేశించిరి. అరా మూర్తియేన దేవరాజు నొసగిరి. 
పిమ్మట ద్వయమంత౦ప9తిపాద్యమూర్తియైన. స్వామిని పరిత్యక్ష 
ముగ చూపెదనని కాంచీపురికి పోయి చూపిరి. నాలాయిరమునకు 
అర్థము తెలిసికొనవలసియుండుటచే కొంతకాలము" 'కాంఛీపురము 
నందే ఉండవలయునని రామానుజులు కోరగా పెరియనంలి 
అంగకరించిరి. గురుపత్నికి, తనభార్యకు పొత్తు కుదరదని తలంచి 


ఉం 
థ్రీ 
[గ 
జ్‌ 
(౬ 
PA 
లో 


మంత నం. నుతతసి సునస్సు మారినచో నెట్లు ? 

పెరి ప అమితా? నన్ను గురువుగ చేసికొనుటకు సక నచ్చి 
తివి. నిన్ను శిష్యునిగ చేసుకొన నేను వచ్చి తిని, అఇంతలోపల 
పమునసు మారునా ? 

రామా : పాిణము పోయిన నెటు? 

పెరి ౩ ఇంతలోనే పోవునా ? | 

రామా ౩ అది మెరుపువంటిది; పోవును. 

పెరి ; పోవునో పోదో ఎవరికి తెలియును? వరఠచరాజ 
పది ధియందై స తూగు నురదు న 

రామా ౫ అంతకంటెను ఈస్వామి తక్కువై నవాడా 

బర: అచ్చ ఠు పుణ్యకో టివిమాన మున్నది. 


టాం 


రామా ౩ ఇచాటసుండు పొగడచెటు దానికంటెను తక్కు వా? 
టి ల. 
సనరరరాబులను హెచ్చని చెప్పుచున్నా రే. ఆకనికంటెను ఈవజే 
< 
లాలు యీ న 
“క ల 
కా 


Mersey ద్వి ర్నాభిభాషతి, రాముడు 'రెండుమూటలా డువాడు 


గాడు. అనినవాడుక దాః ఈస్వా మిది ఒకి మాటు ఒకే బాణము: 


యదాదిత్యగతం తేజో జగద్భాసయతే౬ఖిలమ్‌ 1 

యచభు ంద0్టమసి యచాాగాా తతేజో విది మాపుకమ్‌ ॥ 

ts 19 స స లోకవముంతటిని 
పరికాశింపసకేయు సూర్యునియందుండు కెజస్సును, చందుంని 
యందును, ఆగ్నియందును ఉండుకేజస్స్పును నాతేజస్సగని లి 
యుము అని చెప్పిన స్వామికదా ఈతడు ? కాన తత్వోపదేశము 
లేక నానునసు మూయబడియున్న ది. రాతి) వేళ ముకుళించిన తాను 
రను తెల్లవారి సూర్యుడు వికసింపజేయునట్లు అజ్ఞానావృ తమైన 
నానునఃపద్మమును తత్త్వోపదేశమను కిరణములచేత వికసింప 


లలి అజా రురు. అవర త 


వారిని సేవించి వరదరాజస్వామి యుత్తరువును తెలిపి తము 
చరణారవిందము లాశయింప వచ్చితి నని రామానుజులనిరి 
వారికిట్లు సంభాషణ జరిగెను. 

ee అట్ల కానిమ్ము. ఇది మాయూరును, BOT 
కాదు, కాన కాంబీపురికి బోయి అచ్చట రక చితత నష 

రామా * మీకు బదులాడరాదు. వున మిరువురమును నాతి 
వరకు బం౨తికియు౦డుట నిజమా ? 

అర అట్ల గునా i 

రావూ * ఆశవందారులు నన్నును, నేను వారిని చూడగొరి 
తిమి. కాని అట్లు తటస్థించెనా 


తాల 
0] 
GK 
ef 
0G 
ల్‌ 
a 
గగ 
Pe 
౬ 
A 
8 3 
ల్రొ 


దివ్యదేశము, Jas “సుణ్యకోటి ఐమానము. 
పరుల రపదతకరరు తాకు 
రామా ; మరల అటే అనుచున్నా రే నేను చి న 
తపురు పెద్దలు, కాలు, కన్ను 0న నెటు +? 'వకఠకాహ మ 
క అనస్‌ సుస్వ నై న్నట్లు రిరకున. పొతన. సక రడ 
న లీ 


ఆ ర్భాటముగ చెప్పుచున్నావు. 


రామా ; అది సరియే. శరీరము మారుటకు ఆలస్యపుగును, 
కాని మనోవృ్తి అరగ నురడడః 
చంచలం హి తునక కృష సిమాథి బలవద్హృథఢమ 


ర్‌ం . 
తనా పోతా నిగ కాత సగట నాయెరారిన సుదుష్కరమ్‌ 1] 


గొ 


అసంశయం మహజబభాషొో మనోదుగ్నగ్రిహ ౦ చలమ్‌ు | 


ణా 


ఉన తు కౌంతీయ వై రాగ్యణ స్ట గృ హతే. [1 


అను భగ వద్దిత రఅథ్య్యా. 94, eg. క్లో కము అందుపలె ౬ నాయం 
చంచల మైనది. ఇరువురికిని వ ఏునసు సరిగా నుండవలదా ? ఒక క్షణ 


ఉడయపరులు ఫ్‌] 


రసా 


Cy 


నము కలుగగా నిస్సంశయులై వలదని తోఫోయుచున్నా ను, 
అధి 


sae ae తిరుక్కచ్చినంబిని 'సవించిరి, 


2p 
egp 


పెరియనంబిని శ్రీరంగమున నున్నా రని కాంచిపూరులవలన 
Cis గ్ర 
తెలిసికొని వారి నాశధథయించుట కై రామానుజులు తహతహపడు 


చుండిరి, *రామూనుజుడు నన్ను చూడకయే వెడలెనా? ఆయనవ 


ర 


కుంగతాశాసనము చేసినగదా నాకు గౌరవము ? ఆయనను శీఘ 
ముగరప్పించి దర్శన మీయనలెను అని శ్రీరంగనాథుడు యోచించి 
రుక్మ టూూరునంబి, పెరియనంబి మొదలగువారితో రామానుజు 
నికి శ్రివైష్షవసిద్దాంతమును చెప్పి పంచసంస్కారములు చేసి పిలుచు 
కొనిరండి అని ఆజ్ఞాపించెను. భగవదాజ్ఞానుసారముగ రామానుజు 
లను పిలుచుకొనిపోవుటకై పెరియనంబి బయలుదేరి నచ్చుచుం 
డగా పుధురాంతకమున రామానుజులు వారి కెదురుపడిరి, “ఏరి 
కొత రామన్‌” సన్నిధిలో వారు కలుసుకొనిరి. ఇదివరలో “స్వాభా 
వికానవధికాతిశయి శితృత్వం” అను శొకమును చెప్పి. రామా 
నుజులను శ్రిరంగమునకు పిలుచుకొనిపోయి ఆశళవందారుల చరవు 
విగగిహమును సేవింపజేసినవా రగుటచేత పెరియనంబిని రామాను 
జులు గుర్తెటుంగుదురు. కాన వారిని చూచి, “ఇదేమి ? ఎచ్చటి 
వారును తఉరంగముసకు పోవుచుండగా మిరు దానినివిడీచి వెళ్లు 
చున్నారు" అని యడీగిరి. ఆశ్రీరంగమునకు గౌరవము గల్లీంచు 


టకై మిమ్ము పిలుచుకొనిపోవ నేను 
నా 


<0 


పచ్చితి నని పఠడియనంబటి 
పల్కిరి. తన్ను శిష్యునిగా జేసికొనుటకై వచ్చిన సెరియనంబిని 
“ఏరికాత్త రామన్‌” సన్నిధిలో చూచి రామానుజులు మిక్కిలి 
ఆనందపడిరి. వారిని చూచి సంతోషించుట కేమికారణము ? వారి 
వలన నేమైన ధనలాభమా యనిన అట్లు గాదు. ఎవరెవరి కేది 
యిష్టమో అది లభించిన అనంద మగును. రామానుజులు మహా 
పూర్తులను ఇదుకబోగా వాడే ఎదురుపడిరి, కావున సంతోషించిరి, 


ణీ ఆచార్యులచరి త్ర 


సూరిసేవ్యుడు. అట్టివానితో నిన్నటివరకు కుంభీపాకాది నరకముల 
తను తటి. య. సమాన పుగునా ? రామానుజుడును, 
మీరును బుద్దిమంతులే. మీకు తెలియలేదా. నాఅభిపాాయ ముది 
కాదు, “విద్యా వినయసంవన్నే” అన్నంతమాత ఏమున అర్థమును 
చూడక విద్య నర్చినవానిని, బారీహ్మణుని, ఆవును, ఏనుగును, 
కుక్కను, కుక్క మాంసము తినువానిని సమానముగ జూతురా ? 
అన్నియు ఒక్ళటగు నా * అది అసి పార్థ మే, భొదమునియే నాఅఖి 
పారియము. ప9ప త్తి తియ గొవ ఉపాయము. చేను జానిని, భకు 
డను, విర క్తుడను అనువాని కే అం తిపుస్మృతి కావలెను, స్వామి! 
నాకేిమియు తెలియదు అని భరన్యాసమును శరణా గతిచేసిన వానికి 
ంతినుస్మరణ ముకుర లెదు. 


యం యం వాపి స్మరస్‌ భానం త్యజ త్య నే కశేబరమ్‌ | 
ల ది 
తం తమెవె తి కౌనేయ సదా తద్భా పభానితః fl 
యె (| Pon 2) . 
అనుభ గవత రఅధా 6వ శొకమువలె మ 
కావలెనని దేశికల అభిపారియ యము. స్వామి అంక పుస్మృతి వల 
దనగా వారెల ఇట్లభిపా9ం రది రన్నచొ సంపన్నుడు స్మరింప 
నక్కరలె దనియు, వానికి అయక్నసిద్దముగ అంతిమస్మృతికలుగు 
ననియు, జ్ఞానభ భక్కాకదిమార్గదరున న కో ప్రువారికి యత్న సిద్ధ మనియు, 
వాడు బుద్దిసుంతుడుగాన జ కాగిత గుడి స్మరింపవన పవలసియుండు 
నని వారి అభధిదై పాంయము ఎ, శరణాగతునికి పారబ్దకర్శముగూడ 
పోవును, పాంరబ్బకర్మ మనుభవించుటకే శరీరము కావలసి 
యుఎడును. అది లేనపుడు శదీర మ క్కరలేదు. కాన ఈదేహము 
పై 


లొ 


పోగానే మోక్షము లభించును. యామును శిష్యులలో నొకడైన 
మహాపూర్ణుని లేక పెరియనంబిని ఆశ9ియుంపవలెను అని వరద 
రాజూ కాంబిపూర్లులకు తెలుపగా వారు రాపానుజాల కేరింగించిరి. 


రావూనుజులత కానంచ ముపహ్ఫాంగి హర జాష ప్ప ములు రాఅగా, 


a 


8 ఉడయవరులు 29 
యొద్దను పుహాదర్హములు తెలిసికొంటిని. అయిసను నాకు కొన్ని 
హం చయ 2. లున్నవి. యామును లుండినచో వానిని pt క 
నడిగి తెలిసికొనియుందును. (1న రత త్య స మెవరు! (ద్ర జీవాత 

పరమాత్మ లకు భేదమున్న దా? ఒకటేనా గు ప 
కంగా, జ్ఞునభర్తా్య్యాదులకంటె పెద్దయుపాయ మెద్ది 2 (4) అం తిను 


స్మరణ కలుగవలయుననుచున్చారే, అది కల్షితీరవలెనా ? 
(రమోడ్రనునునది అ నేకజన్మ ములకు పిన్ముటనా bean ్యహుగనే 
కలుగ:నా ? (6) మిమ్మాశ్శియించెద ననిన వలదంటిర. ఇక 
నెసరి నాశంయింపవలెను ? ఈయారుసంగతులను వరదు స 

సిరప్‌ తుపతయునని  యుడిగెరీ: పరితిదిన సరు తిరుక్కచ్చి సంవ 
పురదునకు వింజావముర వేయుచు స్వామీ నిదురించగ నే నిలుపుట 
వాతుకగ నుండెను, తిరుక్కచ్చినంవీ రామానుజు లడిగిన విషయ 
సరులు వన పమున- నుంచుకొని 'పరదుసికె కైంకర్యము చేయు 
న స్వామి యెప్పటియట్లు నిదురింపక సంగతి “యేమిరా ? 
పున. గెసేకో యుంచుకొనియున్న ట్రున్నది” అని యడిగెను, 


3 


శ స్యామిః వమునరామూను జు నకు సందెహము క్‌ అఫగా 
ఇ నవే ? 


ఇ 


8 శ 
ట్ర 


పర్తవత్న సమెవరు! బీవాత్మ, పరమాత్మ లకు బెడ వా? ఆ 
చరమోహాయమెద్ది ? ? మోక్ష సునేకజన్మము అకా ? ఈజస్మసుండెనా ? 
అంతిపుస్మృతి ఆప వశ్యకమా ? ఏగురువు నాశియింపవలెన ను? 
అనువిషయములు తెలియబలుకు” సుని తిరుక్కచ్చినం నంబి యడిగెను. 


Lar 


శ్లో! అహమెవ (అయమేవ పరం తత్త్వం దర్శనం భేద ఏవహి 
ఉపాయేషు పవ త్రిస్సా్యక్‌ అంతినుస్మృతి వర్షనమ్‌, 
రిహావనా నె మూర చ మహో పూర్ణం సమాశరయ ॥ 

“పరబ౦హ్మము, సరత తము, జగత్మారణ కారణము 
 అందుడేఅది నేనే. జీవాత్మ, పరమాత్మలుజక్కటియగుటసరిగాదు. పర 
మాత్మ జై కా నానందస్వరూపుడు, ఇరద పరమపురుషుడు, నిత్య 


28 ఆచార్యులచరి తు 


తిరుక్కచ్చి నంబికిముంగిట భోజనము పెట్టి యెంగిలినె త్తి శుగ్గిచేయు 
మనెను. ఆయన యట్రే విస్త రినె క్రి స్టలశగి యొునర్చె "వెళ్లెను. 
తంజమూంబ అతడు భుజించినచోట గోమయజలము చల్లి సా నవ వ. 

రస మరల తశిగచేయుచుండెను. అపుడు రామానుజులు రాగా 
ఆభథార్యాభర్హల కిట్లు సంభాషణ జరిగెను. 

రామా : ముంగిట పేడనీళ్ళు చల్లి యున్న వేమి ? 

తంజ : తిరుక్కచ్చి నంబి భుజించినచో టగుటచెత, 

రామా : శుద్ది నెవరుచేసిరి ? 

తంజ : అ బారిహ్మణుడు కాడుగదాః తాకగూడదు గాన 
అతనినే చేయుమంటిని. 

రాషూ ౩ వారు భుజించగా శేషించిన యన్న మెచ్చట ? 

_  తంజ: శూద౦శేష ముపయోగించరాదు గనుక దానిని 

పనిక త్తెకు వెసితిని. 

రామా : అయో: పృసాదములేకుండ చేసితివా ? 
ఆపొయ్యిమ్‌ వనే తళిగ వేయుము. 

తంజ : పొరియ్యి నలికతిని, 

రాపో ఆవస్త్రముతో డనే అన్నము పరః 

తంజ ; శుచినై స్నాన మాచరించి తళియచేయుచున్నాను, 

ఇట్లు భార్య చెప్పగా రామానుజులు “అయో! వరదుని 
య. "పిలిచి తినే. ఇదియి ట్ల పకారము చేసెనేి యని వగచి ఇక 
సర వెను సిన నిన్ను కరు నియామెతో జెప్పి కాంచిపూర్ణుల 
యొద్ద కేగి శే మిమ్ము పిలువకుండినను జాగుండెడిది. అక 
తటస్థించినదే యని విన్న వించి]. శోంతింయునింటభోజనము నాకు 
లభించెను. ఆమెయే ఆకునెక్తియుండిన నేను చెడియుందును. 
నన్ను వరదుడు కాపాడెను అని తిరుక్కచ్చినంబి యనిరి. 

పిమ్మట రామానుజులు తిరుక్కు చ్చినంబిని జూచి. నేను 
వేవము చదివితిని. యామునులయొద్దను, యాదవప౦కాశుల 


తంత ల తంత ద్‌ 


సిద్దాంతమున  జేరినవాడను. కావున అది శాశ్వతముగ నుండ 
కంత నని అడుగవలయును. కాని అ ట్లడుగను, ఏలయన 
ఆసిద్దాంతమును కదలించుట కెవ్యరికిని సాధ్యముగాదు. ఆచంద్ర 
తారార్మముగ నుండునట్లు చేసిరి. రామా నుజసిద్దాంతులకు 
మూతంము ౩ పరస్పరము అసూయ యున్నది. ఆసంపిదాయ[3 
పంకారము నేను అనుటకు 'అడియేసన్‌” అందురు. మీరనుటకుదేవరీర్‌ 
అందురు (దెవరవారు) మాయిల్లు అనుటకు మాగుడిసె అందురు. 
మీయిల్లు అనుటకు మీతిరుమాళిగె యందురు. మార్గములోనే కిరంద 
పడి సేనించుకొందురు. వనారిమాటలోనే నై చ్యానుసంధానము. 
ఇదంతయు పిరికి నోటనున్నదిగాని పునసులో లేదు. కాన ఆ 
అసూయపొయిన బాగుగనుండును. సునవారిని పిలిచి ఆఅసూయను 
వదలుడనిన' నదలరు. అసూయనే పెళ్ళి “ఓ అసూయా: నీవు 
పూ వారిని విడిచిపొమ్ము అని ఆజ్ఞాపించుము” అనిరి. లోకమున 
సంగతి యిట్లుండగా తిరుక్కచ్చినంబి రామానుజులయి౦ట భుబజింప 
గోరిరి, రామానుజుల థార్యయగు రక్షకాంబ లేక తంజమాంబను 
తళియ చేయుముని తరుక్కచ్చినంబిని ముందుభుజింప జీ పిబ్మ్నుట 
భుజింపవలయునను తలంపుతో వారిని ప్‌ల్చు కొని న వెడలి 
హొయిరి. 
రామానుజులు తిరుక్కచ్చి నంబిని పిలుచుట కై వెడలిపో గానె 
వారు మరియొక మార్గ గరునవచ్చి రామానుజులు లేనిసంగతి తెలుసు 
కొని “అమ్మా: + ను ' ఆలన్యముచేసితి నేని స్వామికి ౦కర్యము నకు 
ఆటంకమగును. కాన నాకు ముందుగ సాపాటు పెట్టుము” అని యడి 
గొను. సాధారణముగ నూరురూపాయల ఉదో గస్టుడు ప్రైియధి 
కారుల కిరంద తా నాకచిన్న యుద్యోగి నని క కు ను. 
అతనిభార్యమాత౦ము అట్టు తలంపక మనభ ర్త గొప్పవాడు గదా 
.లుని యహంకరించను, ఇటై రామానుజుల భార్య గర్వించినది 


28 ఆచార్యులచరి తి 


రామానుజు అడుగగా “సరి. అటులైన కులము నిచ్చు నను మాటను 
నమ్మి సంబంధములు చేయుదురా ? ఈకులము, మర్యాదకు 
సంబందముచేయు కులము వేరే. “సవర్ణాం' అని ఉండలేదా ? 
ఆ జన్మము వెరు; ఈ జన్మమునేరు, మనే = తలంచెదను అనిరి. 
దాని నిజతాత్సర్యము వేలు. సీసెవలు పొందుటకు ఈజన్మము 
చాలదు. మనసా తలంపుము; చాలును” అని తిరుక్కచ్చినం బి 
యనిరి. రామానుజుల స మీజడిరలేదు.  మీవలన కొన్ని 
సంగతులు తెలిసికొనగోరితిని, చెప్పననుచున్నా రే యని రామానుజు 
లనగా నీకు కావలసినదిచెప్పెద నని కాంచీపూర్ణు లనిరి. గురువనక, 
శిష్యుడనక నమస్కరి రింపక పోయినను నాకు పలక సంగతులు 
మీ యొద్ద తెలిసికొనిన గురువని యర్గముగాదా ? అని రానూనుజు 
అ “నెను స్వయముగ చెప్పను; వరదునిచేత చెప్పించెదను. 
అయనశిషు్యడవు కమ్ము అని తిరుక్కచ్చినంబి చెప్పిరి. ఎటులై న 
నేమి మీరు నాకు గురువని మనసున దలచితిని. వరదుడును, 
మీరును ఇరువురు గురువు లయ్యెదరు. నేనడుగుసంగతులను వర 
దునికిచెప్పి ఆయనచెప్పుఉత రములను నాకు తెలుపుడు అనీ పలికి 
రుక్కచ్చినంబిని గురువని తలచినందున రామానుజుల వారి 
మృష్టాన్న మును భుజింపగోరిరి. ఈయన శేషాంశము. సర్వలోక 
గురువు కాబోవుచున్నాడు. వరదరంగరాజులకు పీతిపాతు)డు. 
నాగురువు యామునులకు మరింత పీికిపాతు)డు. ఈయన 
యింట భుజింపవలయును అని తలచి తిరుక్కచ్చి నంబి రామాను 
జాల నడిగిరి. రామానుజుల కుండుభ కపియును, తిరుక కచ్చి నంబికి 
గల వై రాగ్యమును ఏమనవచ్చును ? లోకమున. నెలవారికిని 
_ అట్లుండదు. వేదాంతదేశికులు స్వామి సన్ని ధికిబోయి స్వామ్‌ః 
“సమలొో ష్టాశ్మకాంచనః” అన్నట్లు మట్టిగడ్డ, రాయి, బంగారములఅను 
సమముగ జూచు నేనేమి మిమ్ముల నడుగగలను? నేను. రామా నుజ 


ల్లి ఉడయవరులు ఓల 

నెను కాంచీపూర్ణుడనుగదా! పూర్ణుడనే, నాకు అంతశ ర యున్న మ్‌ 

ఐనను నీవు వాంహ్మణుడవు. నేనటు పుటలేదు. శాస్త్రములు చూచి 
aa) య 


IN 


2 


నచో కులశీలములు పాటింపనక్కరలేదని యెర్పడును. 

అపిచే త్ఫుదురా చారో భజతే మా నునన భాక | 

సాధురేవ స మనవ్యః సమ్యుగ్‌ వ్యపసితో హి సః ॥ 

అను భగవద్గీత శ్రీఅధ్యా $0ళ్లోకమునుబట్టి ఎట్టి హీన 
వాడై నన్సు ఎట్టిదురా చారుడై నను నన్ను భజించువాడు మహర్షియే, 
వాడే సాధువు అని స్వామిచెప్పెను. వరదుడేగదా గీతాచార్యుడు. 
నీవాతని యనుగ౦హమునకు పాతు౨డవు. మహాజ్జానివి. కాన శాస్త్ర 
పికారము పోవుచున్నావు. నీకు భేదములేదు. ఎల్లవారును నీస్థితికి 
రాలేదు. 

యద దాచరతి శే9ష్షః తత దేవేశరో జనః | 

స యత్ప )వూణం కురుతే లోక స్టదనువ ర్హతే Il 

అను భగవద్గిత శ్రిఅధ్యా ని4శ్లోకము పికారము ఇతరులు 
నీమార్గ మనుసరించరు. సాధారణమైన బాగిహ్మణుడొక సాధారణ 
మైన శూదు9 నాశియించును. అందుచే వర్ణాశనముధర్మ ములు. 

నశించును. కాన గురువని తలంపకు మనిరి. తిరుక్కచ్చి నంట 
తన్ను సేవింపబోయిన రామానుజుల చేయిపట్టి తో9సివేసిరి. నను 
సారమును గైకొనుటకు యోగ్యత లేనివారు ఇతరులు తమ్ము 
సేవించిన సంతోషింతురు. లోకనుం దిట్లువాడుక. ఆది శేషుని 
అవతార మైనవాడు శిష్యు డనిరాగా తిరుక్కచ్చి నంబి వలడనిరి, 
ఇందుకు గృంథకారు లాశ్చర పడిరి. అసాధులు, అసూయగల వార్పు 
వా _సవముగ గౌరవములేనివారు తమ్మితరులు గౌరవింసవలయు 
నని కోరుదురు. తెలిసినవారు నా కేమియోగ్యతగలదని అందురు. 

కాన తిరుక్కచ్చి నంబి యిష్టపడలేదు. కులం తరుం (అనగా కులము 
నిచ్చును అనియుండలేదా? మిమ్మాశయించుట కేమి ఆటంకముని 


జాతి 


ఉడయవరులు న్‌్‌ 


1 


షలో నిర్మించిన నమ్మాళ్యార్ల పెరునుపెట్టి త గ రుండునట్లు 
చేసెద నని చెప్పగా మూడవవేలు సరిగా వచ్చెను. పై రెండువిధ 
ముల ననుసరించి నాలుగభిపాాయములు తెలుపబడెను. నాల్గీం 
టిలో మొదటిది తో9సివేసిన మూడగును. కడపటిది తోరిసినను 
మూడగును. రామానుజు లి ట్రై మూడుకార్యములను సత్యముగ 
చేసెదను ఆనగానే మూడు వే9ళ్లును సరిగా వచ్చుటజూచి. అచ్చటి 
వారు ఇతడు విశిష్టాద్వైత నుతచకఏవ ర్హి అనితలంచి మీరే ఆశవం 
దారుల కొరత లీర్చువారు. విశిషాదై షత సిద్ధాంతమును స్థాపంచు 
టకు తగినవారు మీరే. ఇక మాకు మీరే గతి యని వారితో జెప్పి 
రంగనాథుని సేవింపరమ్న్ముని పిలిచిరి. మిరంగనాథునికిని, నాకును 
సరిపడదని రామానుజు లనిరి. రంగనాథుడు సర్వలో కేశుడు గాడా 
అని వా రడుగగా సర్వలోకేశుడై నను నాకు అతనితో పనిలేదని 
రామానుజు లనికి. మీకు స్వామి గాడా అని వారడుగగా కాడని 
రామానుజు లగిరి, ఎందుచేత నని వారుప౦శ్నింపగా “ఆశవందారులు 
నన్ను చూడదలచి ఎనిమిది దినములు జీవింప గోరిరి. వారికొడవ 
కీర్బలెదు. నెను వచ్చులోపల వేళ్లు ముడుచుకొనునట్లు చేసెను, 
వారు నాతో నేమి మాట్లాడవలయు నని యు౭డిరో? వారు పణ 
ముతో నుండిన నాకెన్నిశాస్ర్రవిషయములు ,తెలిపియుందురో! ఏమో 
వచ్చితిని. కొదవ తీర్చెదననగానే వేళ్లు సరిగా విడిచిరి. ఈస్వామికి 
“కర్తు సుకర్తు మన్యథా కర్తుం" శక్తి యున్న దనుచున్నా శే. వారి 
నిక నాల్లుదినము లిక్కడ ఉంచని కారణమేమి? అందుకు యోగ్యత 
లేదా ? లేకున్న చూడ నేల ? శ్రి యున్నదా 1 ఉండిన కాపాడ 
రాదా ? నాకు తత్త్వార్థగివాణ మహోత్సవము లేకపోయెను అని 
రామానుజు లనిరి. వారికి భగవద్ద్వే షమా ? ఎంతమాతిముగాదు. 
యామునాచార్యులను తాను, తన్ను యామునాచార్యులు చూచు 
టకు సహాయము చేయలేదనియు, వారికి కొజత పెట్లెననియు 


(1) బిహ్మసూత9ములకు విశిషాదె తపదతిలో భాష్యమువారియ 


ఠి యను 


సలెననియు (2) వై వైస్టవసిద్దాంత మున పం. విష్ణు 
పురాణమునుజేసిన పరాశరునిశే కరు (3) వేదమునకు దాంవిడ 

భాషలో నిర్మించిన నమ్మాశ్వార్ల పేరును ఎవరికి నను పెట్టి కొన్ని 
శాస్త్రములు చేసి వారి బుణము తీరు రూ కొనవలయుననియు, ఈకార 
ములు జరుగలెదనియు, భగవంతుడు నెర వెర్బలెదనియు యాహు 
నులక దువ ని రూక ఏధ సుర 14 నాకుపిస్నుట వై షప్తవపుతమును 
ఇ9ంతదిక్రతో నడపువా డెవడైన నుండునా యనియు బి భా మము 
వాితువలెననియు శి. పరాశరుల పేరుంచవతయు; ప రాద 

నుల యభిపారియములని మరియొక విధము. ఒకవిధముననుసరి 6 
రామానుజులు శిష్యుల మాటలు విని మ ఆళవ 
దారులవద్ద తెలిసికొనుటకు లేకపోయెగదా యని చింతించి వేన 
వేలుగ శ్రీవైష్పవులును, తిరువరంగ ప్పెరుమాశరయర్‌, పెరియనంబి 
మొదలగువారు నిలిచి చూచుచుండగా ఆశళనవందారుల. చరపవు 
విగ హమును సమీపించి ఇ టు చెప్పిరి. నురియొకగ99థముననుస 
రంచి త నజ్ఞానదృష్టిలో తొ తెలి కొని ఇట్లు చెప్పిరి. “దను గ నితట 
భట్టరువ లె వుతాంతరవు 5 కలియను, దుష్టసహవాసము విడిచి తిని, 
పెంచెడను, పంచనంస్కార మావశ్యక 
పనియు, వై ష్టపసంబంధము గలవారు వేదాధ్యయనమువలె దివ్య 


స పర 
అ గ థి 


© qf ౩ 


పిబంధము అను (అసగా దాివిడసిబం ధములను) అధ్యయనము 
చేయవలయునని యు, కర్మజ్జ్ఞానభక్తులు చాలునని యుండువారికి 
నరణాగతిలొ రుచి కలిగించెద ననియు ఇట్లు లోకొద్దరణ ము చేసెద 
నని గప్టిగ ప్రతిన సల్చగా ఒకవేిలు సరిగా నయ్యెను, బ౦హ్మ 
సూత౦ములకు భాష్యము రచించి అచందార్మముగ స్‌లి వ 
చెప్పగా రెండపవ్రేలు వెంటనే లేచెను. పురాణరత్నమని చెప్ప బడు 
విష్ణుపురాణము చేసిన పరాశరుల పేరును సకల వేదములను దాషివిడ 


గ్ర ఉడయవరులు 21 


చెప్పిరని నురియొక బధా తిరువరంగ ప్పెరుమాళ 
అగువారును తిరుకో ఇమా క్ఞరునంబి యింక ఆ నేకులు సన్యాస 
నిధి ననుసరించి ఆశళవందారుల అర్బా దేహమును బరఇపుణసికోని 
కావేరీతీరమునకు దెచ్చి భూస్తాపిత ముజేయ నుద్యుక్తులై యుండిరి. 
ఆనమయమున. "పర్‌ క. రామానుజులు పోయి _చేరరి, 
స సుని పెరియనంబి విచారించి సంగతిదెలిసి మూర్చ 
నొందెను. కొంతతడవునకు తెప్పరిల్లి లేచి నిన్ను పిలుచుకొని 
రస్మునిర్హి వచ్చు లోపల వెడలిపోయిరి అనిపెరియనంబి పలుకగా 
విని రామానుజులు మూర్భ నొంది మరల లేచి భగవత్సంకల్పమని. 
యెంచిరి. తిరువరంగ ప్పెరుమాశరయర్‌ మొదలగువారు వచ్చి 
ఇంకను అవరకిరియ కాలెదు. రండి; ఆది వ్యపుం గళ విగ్రహ 
మును సేవింపుడని పిలుచుకొనిపోయిరి. రామానుజులు ఆళవం 
దారులను పాదాది కేశ పరాం అ భఘువలో కించి ఓ వైపష్టవులారాః వం 
మూ డు చెతి వేరిళ్తు క సుంు నా నిలో తను అపు వచు పుబ్దిననా టీ 
నుండి అవి యబ్లేయుండెనా ? ఇపుడే యిటు లాయెనా? చె చెప్పుడు. 
తరత వారితోను- 'డీినవారు గనుక స్ట నలు. తి” ననిరి. ““ఇవి 
పూర్వము సరిగా నుండెను. ఇపుడిట్లాయె""నని వారనిరి, ఎందుకని 
రామానుజు లడుగగా “మహాత్మా! విర్ర చెప్పవలయు" న నని 
వారనిగి, 
మీకేమైనను వారు చెప్పియుండిరా యని రామానుజు లడు 
గణా మాకిమియు తెలియదని వారిశిష్యు అనిది. కాల కైపపము 
చేయునపుడు ప౦9సక్తా ప. ముగ నెమైన మాటలుపచ్చెనా 
యని రామానుజు అడుగగా : ష్యులు యామునులయొక్క వమమాడఖి 
పాళియములను తెలిపిరని యొకవిధము: రామానుజులు మువిను 
భావుడు, సర్వజ్ఞుడు, అవతారపురుషుడుగాన ధ్యానముచసి యాము 
నుల మూఢభి పోరోయము అను తెలిసికొనెసని మరియొక విధము, 


